Gy TIRUMACA TIRUPATI DEVASTHANAMS 
TIRUPATI 


ఛఈవేంకటేశ్వరస్వ్యామి వారి 
సూజా విధానము 


(తిరుమలక్షేత్ర సంప్రదాయ అనుసరితం) 


రచయిత 


శ్రీమాన్‌ అర్వకం రామకృష్ణ దీక్షితులు 
అనువంశిక అర్చకులు, 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


(వచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2017 


SRI VENKATESWARA SWAMY VARI POOJA 
VIDHANAMU 


(TIRUMALA KSHETRASAMPRADAYAANUSARITHAM) 


By 
Sriman Archakam Ramakrishna Deekshitulu 


T.T.D. Religious Publications Series No. 1227 
© All Rights Reserved 


First Print : 2017 


Caries: 500 


Publishal by 

Sri ANIL KUMAR SINGHAL1.A.S,, 
Executive O fficer, 

Tirumala Tirupati D evasthanams, 
Tirupati - 517 507 


D.T.P: 
Publications D ivision, 
T.T.D, Tirupati. 


Printelat : 
Tirumala Tirupati D evasthanams Press, 
Tirupati - 517 507 


ముందుమాట 


వేంకటేశా HOSS నాస్రన్యః శరణం భువి 
వేంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే 


ఈ భూమిమీద శ్రీవేంకటేశ్వరస్వామివారిని మించిన పరదైవం ఇతరత్రా 
లేడు. ఉండడు. అలాగే శరణువేడటానికి ఆ స్వామివారికి సాటిరాగల 
దేవుడు ఈ భూమండలంలోనే లేడు. లేనే లేడు. 


“నేను వైకుంఠాన్నయినా విడిచి వుండగలనుగాని నా భక్తులకు ఒక్క 
క్షణమైనా వదలివుండలేను” అన్న దృఢమైనదీక్షతో వేంకటాచలక్షేత్రంలో 
కొలువైవున్న అద్భుతమైన దేవుడు శ్రీవేంకటేశ్వరుడు. 


ఎప్పుడో ఏనాడో వక్షస్థల శ్రీమహాలక్ష్మీ సమేతంగా శ్రీవైకుంఠంనుండి 
భువికి దిగివచ్చి అద్భుతమైన సాలగ్రామశిలామూర్తిగా స్వయంవ్యక్తమై 
అర్చమూర్తిగా ఆవిర్భవించిన ఆనందనిలయునికి ప్రతి నిత్యం వైఖభానసాగమ 
SSO ప్రకారంగా షట్మాలార్చనలు నిర్వహింపబడుతున్నాయి. 


ఆ తిరుమల దివ్యక్షేత్రంలో నిత్యం శ్రీనివాసభగవానునికి జరిగే 
నిత్యార్చనల మాదిరిగానే ఎవరికి వారు, వారి వారి గృహాలలో 
శ్రీవేంకటేశ్వర స్వామివారిని అర్చించి ఆరాధించుటకుగాను, 
“శ్రీవేంకటేశ్వరస్వామివారి పూజావిధానం” అనే చిన్న పుస్తకాన్ని రూపకల్పన 
చేసి అందించాలని దేవస్థానం సంకల్పించింది. అందుకనుగుణంగా 
తిరుమలలో మాదిరిగానే, శ్రీనివాసభగవానుని అర్చించే విధానాన్ని చిన్ని 
పుస్తకంగా అందించిన రచయిత శ్రీమాన్‌ అర్చకం రామకృష్ణదీక్షితులు. 
వీరు తిరుమల శ్రీవారిని పరంపరానుగతంగా, అర్చించే ఆనువంశిక 
అర్చకవరేణ్యులు. శ్రీస్వామివారిని సంప్రదాయపద్ధతిలో అర్బించడానికి 
వీలుగా ఈ రచయిత చక్కగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. 


శ్రీ స్వామివారిని ఆరాధించే నవవిధ భక్తి మార్గాల్లో “అర్చనం” అత్యంత 
సులువైంది. ఆచరణీయమైంది కూడ. 


అందువల్ల తి.తి. దేవస్థానం అందిస్తున్న శ్రీనివాసభగవానుని 
అర్చనావిధానాన్ని సంప్రదాయబద్ధంగా తెలియచేస్తున్న ఈ చిన్న పుస్తకాన్ని 
భక్తులందరు అందుకొని సద్వినియోగం చేసుకోగలరని ఆకాంక్తిసూ... 


నదా శ్రీవారి సేవలో... 


4 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


peer Ol Ba 


4 
3 
I 
i} 


oe 


Dele 2B 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి పూజా విధానము 


(తిరుమలక్షేత్ర సంప్రదాయ అనుసరితం) 
అవతారిక 
నిరుపమ గుణసిన్గుర్నిత్యలక్షీ సమేతో । 
నిఖిల నిగమవేద్యో నిస్తులో వేంకటేశః ॥ 
నిజచరణ సమర్సాసక్త భకౌఘరకీ 1 
నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిన్వితన్వన్‌ ॥ 

'వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి ॥ అని వామనపురాణ 
వచనం. దీనిని సార్థకం చేస్తూ తిరుమల దివ్యక్షేతంలో శ్రీవేంకటేశ్వరస్వామి 
వారు స్వయంవ్యక్తంగా OY HIS రూపంలో కొలువై, భక్త జనుల 
ప్రార్థనలను ఆలకించి, సంతోషించి వారందరినీ అనుగ్రహిస్తున్నారు. 
శ్రీవేంకటేశ్వరస్వామి వారితో సమమైన దైవం భూత, భవిష్యత్‌ కాలములలో 
మరోకరు ఉండరనేది శాశ్వతమైన సత్యం. 


తిరుమల శ్రీవారికి, అత్యంత ప్రాచీనకాలం నుండి, వేద ప్రోక్తమైన శ్రీ 
వైఖానస భగవచ్చాస్త విధిగా నిత్యోత్సవ, నైమిత్తికోత్సవ, కాలోత్సవాదులన్నీ 
వైభవోపేతంగా నిర్వహింపబడుతూ వున్నాయి. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు 
అంశగా, ఈ భూమండలంలో, నైమిశారణ్యం నందు అవతరించిన భగవాన్‌ 
విఖనస మహర్షి, (ప్రవచించినదే ఈ వైఖానస భగవచ్చాస్రం. సమస్త 
వేదరాశిని, విఖనసులవారు ధ్యానించి, వారి శిష్యులైన భృగు, అత్రి, మరీచి, 
కశ్యపులకు, ప్రధమంగా ఈ వైఖానస ఆగమాన్ని బోధించారు. 


కలియుగానికి అద్దివతిగా, BBS బోక్కజనవత్సలుడ్జైన 
శ్రీవేంకటేశ్వరస్వామివారిని, దర్శించి, పూజించి, శ్రీవారి పాదపద్మములలో 
పరిపూర్ణ శరణాగతి చేసిన భక్తులందరికీ, తప్పక స్వామివారి అపార కరుణా 
కటాక్ష వీక్షణములు కలుగుతాయి. ధర్మం ఒక్కపాదం మీదే నడిచే ఈ 


2 శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


కలియుగంలో, శ్రీవేంకటేశ్వరస్వామివారిని పూజించడమే పరమధర్మం. 
శ్రీవారిని పూజించడం వలన కలిదోషాలు, మనలను బాధించక, సమస్త 
శుభాలు కలుగుతాయి. 
మానవుని అత్యున్నత లక్ష్యం 

ప్రతి మానవుడు జీవితంలో చేరుకోవలసిన అత్యున్నత లక్ష్యం గురించి 
భీష్మాచార్యులవారు శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రంలో వివరిస్తారు. భీష్ముడు 
అంపశయ్య మీద ఉండగా, ధర్మరాజు అడిగిన అన్ని ప్రశ్నలకు, భీష్ములవారు 
సమాధానమిస్తారు. 

కిమేకం దైవతం లోకే కిం వాహ్యేకం పరాయణం । 

స్తువంతః కం కమర్చంతః ప్రాప్నయుర్మానవాః శుభం i 

కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః 1 

కిం జపన్‌ ముచ్యతే జంతుర్ణన్మసంసార బంధనాత్‌ ॥ 

అన్న ఈ శ్లోకంలో ధర్మరాజు, భీష్ములవారిని 6 ప్రశ్నలు అడుగుతాడు. 
ఈ 6 ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో భీష్ముడు మానవ జీవితం యొక్క 
లక్ష్యాన్ని చక్కగా వివరించాడు. 
1. ఈ సృష్టిలో ఒకే ఒక్క పరమదైవం ఎవరు? 
2. మానవుని జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం ఏమిటి? 
8. ఏ దేవుని స్తుతించటం వలన మానవులకు శుభములు లభిస్తాయి? 
4. ఏ దేవని అర్బించుట (పూజించుట) వలన మానవులకు శుభములు 
కలుగుతాయి? 
ర్‌. సర్వధర్మములలోకెల్ల ఉతృష్టమైన ధర్మమేది? 
6. ఏ దేవుని నిరంతర ధ్యానము వలన, నామస్మరణ వలన జన్మ సంసార 
బంధనముల నుండి ముక్తి లభిస్తుంది ? 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 3 


ధర్మరాజు అడిగిన ఈ (ప్రశ్నలకు భీమ్మల వారు చక్కటి 
సమాధానమిచ్చారు. 


ఈ జగత్తుకు ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు 
శ్రీమహావిష్ణువు (శ్రీవేంకటేశ్వరుడు). ఆ భగవంతుని నామములను భక్తితో, 
ప్రపత్తితో స్తుతిచేయుట వలన, పరిపూర్ణ శరణాగతితో అర్చన చేయుటవలన, 
ప్రసన్నమైన మనస్సుతో ధ్యానించుటవలన, (ప్రణామము చేయుటవలన, 
మానవులు సమస్త దుఃఖాల నుండి విముక్తి పొందవచ్చును. ఆ పుండరీకాక్టుని 
పూజించుటయే ఉత్తమోత్తమమైన ధర్మము. సకల సృష్టి-స్థితి -లయ కారకుడు, 
పరమ మంగళ (ప్రదుడు ఐన ఆ దేవదేవుని నిత్యం శ్రద్ధాభక్తులతో 
పూజించటంవలన, ఈ భూలోకమున జీవించు సమయమునందు 
సంసారబాధలు, దుఃఖములు తొలగి, భగవంతుని అనుగ్రహంతో మానవ 
జీవితం యొక్క అత్యున్నత లక్ష్యమైన మోక్షమును (విష్ణువు యొక్క 
పరమపదము-శ్రీ వైకుంఠం) పొందుటకు మార్గము ఏర్పడుతుందని 
భీష్ములవారు వివరించినారు. 


కనుక ఈ కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని నిత్యం 
పూజించటంవలన, భక్తజనులందరికి సమస్త దుఃఖాలు నివారణమై, 
మోక్షప్రాప్తి తప్పక కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. 


మానవుని జీవిత అత్యున్నత లక్ష్యం, దేవదేవుడైన శ్రీమహావిష్ణువుని 
పూజించి, ధ్యానించి, నామస్మరణ చేసి మోక్షాన్ని పొందటం అని పైన 
తెలుసుకున్నాము. మరి ఏ విధానాన్ని ఆచరిస్తే సులభంగా, అత్యుత్తమ 
ఫలితములను పొందవచ్చు? ఈ (ప్రశ్నకు తిరుమలలో కొలువైన 
కోనేటిరాయడే ప్రత్యక్షంగా సమాధానమిస్తున్నాడు. తిరుమల ఆలయంలో 
శ్రీవారికి అనాదిగా వైఖభానసాగమం అనుసరించి ఆరాధన జరుగుతున్నది. 
ఈ ఆరాధనతో సంతుష్పుడై, ప్రసన్నుడైన శ్రీవేంకటేశ్వరస్వామి, భక్తుల 
కష్టాలను తొలగించి, వారు కోరిన కోరికలను తీర్చి వారికి పరమానందాన్ని 


4 శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


కేవలం దర్శనమా(త్రం చేతనే, అతి సులభంగా అను(గ్రహిస్తున్నారు. 
అందుచేతనే కోట్లాది మంది, ప్రపంచ వ్యాప్తంగా, జాతి, కుల, మతములకు 
అతీతంగా తిరుమల క్షేత్రాన్ని సందర్శించి శ్రీవారిని సేవించి, స్వామివారి 
పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇదియే ప్రత్యక్ష తార్మాణం. కేవలం 
దర్శన మాత్రం చేత శ్రీ శ్రీనివాస ప్రభువు భక్తుల కష్టాలను తొలగించి 
వారికి సకల శుభాలను కటాక్షిస్తున్నారు. 


భగవంతుని ఆరాధన 


ఇప్పటివరకూ దేవతలలో పరమదైవం ఎవరు, ఎవరిని పూజిస్తే మానవ 
జీవిత అత్యున్నత లక్ష్యమైన మోక్షప్రాప్తి కలుగుతుందో తెలుసుకున్నాం. 
ఇక ఆ భగవంతుని ఏ విధమైన ఆరాధనా పద్ధతిలో పూజిస్తే సులభంగా 


ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. 


భారతీయ సనాతన ధర్మమునకు, అపౌరుషేయాలైన వేదములే 
మూలములు. పర[బ్రహ్మయొక్క నిశ్వాస రూపాలే వేదములు అని 
బృహదారణ్యకోపనిషత్తు చెబుతున్నది. భగవంతుని అనుగ్రహం వలన, 
ఈ వేదాలు, దివ్యజ్ఞాన సంపన్నులైన మహర్షుల దర్శనానికి అంది లోకంలో 
ఆవిష్మరించబడ్డాయి. ఈ వేదములు మొదటగా బుగ్వేదంతో (ప్రారంభమయి, 
యజుర్వేదం, సామవేదం, అధథర్వణవేదంగా విస్తరించింది. లోక కళ్యాణాన్ని 
కలిగించే ఎన్నో భావనలు, త్యాగనిరతిని Dos ఎన్నో (ప్రక్రియలు, 
అణువణువునా భగవంతుని స్వరూపాన్ని భావన చేయించే మంచి ఉపదేశాలు, 
సమసమాజాన్ని నిర్మించుకోవడానికి కావలసిన ఎన్నో సమన్వయాలు, 
పురుషార్థాలను సంపాదించుకోవడానికి ఎన్నో భౌతికాభౌతికోపాయాలు 
వంటి విషయాలెన్నో నాలుగు వేదములలో చెప్పబడ్డాయి. 


ఇటువంటి మహత్తరమైన వేదరాశి మూలంగా ఆవిష్మరింపబడి, 
శ్రీవిఖనసుల వారిచే అను(గ్రహించబడిన వైఖానసాగమం, సర్వత్రా 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 5 


ఆచరణీయము. శ్రీవేంకటేశ్వరస్వామి వారికి అత్యంత భక్తి (శ్రద్ధలతో 
వైభానసాగమ విధానమును అనుసరించి, ప్రాచీనకాలం నుండి కూడా, 
అన్ని కైంకర్యాలు విశేషంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ విశిష్ట 
కైంకర్యాలకు సంతుష్టులైన శ్రీవారు, పరమానందంతో ఆనందనిలయంలో 
కొలువై, భక్తులందరికీ వరప్రసాదిగా పూజలందుకుంటున్నారు. 


నవవిధ భక్తి మార్గాలైన (శవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, 
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం భగవంతుడైన విష్ణువుకి 
ప్రీతికరమైనవిగా చెప్పబడ్డాయి. ఇందులో 5వ విధానమే అర్చనం. 
పరబ్రహ్మను నిత్యం, వేదములో చెప్పబడిన శ్రెష్టమైన విధానంలో అర్చన 
చేయటం. అత్యంత ఫలవంతమైనదిగా తలంచబడింది. ఆధ్యాత్మిక సాధనలో 
అతి ముఖ్యమైన మనను, వాక్కు S62 (SoS aes dos bg, 
మనసావాచాకర్శణా), ఈ అర్చనా విధానములో మాత్రమే ఆ పరమాత్మ 
యొక్క కైంకర్యంలో తరించడానికి వీలుపడుతుంది 

కర్మణా మనసా వాచా ఏతావజ్జన్మ-సాఫల్యం 

దేహినాం ఇహదేహిషు కర్మణా మనసా వాచా 

శ్రేయ-ఆచరణం సదా 


దీనినే త్రికరణ శుద్ధి అని కూడా అంటారు. మనం చేసే కర్మలన్నింటిలో 
ఈ మూడు కరణములలో ఏదో ఒకతి వుంటుంది. ఈ మూడు కరణములతో 
చేసే మంచి పనులు ఏవైనా, విశేషమైన శుభ ఫలితాలను ఇస్తాయని సనాతన 
ధర్మజ్ఞులమతము. ఇక్కడ “మనసా” అంటే మన యొక్క మనస్సు ద్వార చేసే 
ఆలోచనలను తెలియజేస్తుంది. ఇక ‘ara’ అంటే మన నోటి నుండి వచ్చే 
మాటలు’ కాగా, “కర్మణా” మనం చేసే పనులను సూచిస్తుంది. పైన 
చెప్పబడిన నవ విధ భక్తి మార్గములలో, ర్‌వ దైన “అర్చనా” విధానంలో 
మాత్రమే ఈ మనస్సు, వాక్కు కర్మలనే త్రికరణములు పాల్గొంటాయి. 


6 శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


వేదాలను అనుసరించి ఏ మానవుడైతే, మనోవాక్మాయ కర్మలచే భగవంతుని 
త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తాడో, అతనికి తప్పక మహత్తరమైన శుభ ఫలితములు 
కలుగుతాయని మహర్షులు పేర్మొన్నారు. అర్చనా విధానంలో, విగహ 
రూపంలో ఉన్న విష్ణు భగవానుడిని మనం ఆరాధన చేస్తాము. ఈ ఆరాధనలో 
మనం మనస్సును, స్వామివారి రూపము నందు లగ్నం చేసి, “వాక్కు 
ద్వార వేదమంట్రాలను పఠిస్తూ “కర్మ ద్వార శ్రీవారికి వివిధ ఉపచారములైన 
అర్థ్య్యపాద్యాదులను సమర్షిస్తాము. ఇలా మన “'త్రికరణములు’ - మనస్సు, 
వాక్కు కర్ళ, భగవంతుని సేవలో నిమగ్నమవటం వలన, మనం చేసే 
ఆరాధన, OHS తప్పక భగవంతునికి, ప్రీతి కలిగించి, ఆయన అపారమైన 
కరుణా కటాక్ష వీక్షణములను, మనమీద (ప్రసరించి, మనం సంపూర్ణంగా 
అను(గహింపబడుతాము. 


కనుక కలియుగంలో, చంచలమైన మనస్సు SOS, మానవులకు, 
అత్యంత కరుణతో, సులభసాధ్యంగా బహికాముష్మిక ఫలాలు పొందటం 
అనేది అర్చనా విధానం ద్వార మాత్రమే సాధ్యమవుతుంది. 'ఐహికి అంటే 
ఈ (ప్రపంచంలో మానవ రూపంలో జీవించి ఉన్నంతవరకు, మనకు 
ఆనందాన్ని కలిగించే భౌతికపరమైనటువంటి సుఖాలు. ఇక “ఆముష్మ్థికి 
అంటే మనం ఈ మానవ శరీరాన్ని చాలించిన తర్వాత, ఆ పరమాత్మను 
చేరుకొనే మార్గం. ఈ రెండు కూడా మనకు అవసరమే. ఎందుకంటే 
కేవలం ఐహిక ఫలితాలు మాత్రమే పొందితే, మనం చేసిన పాప, పుణ్యాలను 
అనుసరించి తిరిగి మరొక దేహంలోకి ఆత్మ (ప్రవేశించి, ఈ భూలోకంలో 
కర్మను అనుభవించాలి. మనం (ప్రవేశించే దేహం మానవ రూపం కావచ్చు, 
లేక పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాదులు కావచ్చు. ఇలా ఏదైన మన కర్మను 
అనుసరించే లభిస్తుంది. 


కానీ శాశ్వతమైన ఆనందం, ఆత్మ పరమాత్మలో ఐక్యం అయిన తర్వాతనే 
లభిస్తుంది. దీనినే మహర్షులు మోక్షం అన్నారు. “essays” ఫలసాధనే 
మన చివరి లక్ష్యం. ఇలా రెండు విధములుగా, ఐహిక ఆముష్మిక ఫలితాలను, 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 7 


సులభసాధ్యంగా పొందగలిగే విధానమే శ్రేష్టమైనదని చెప్పవచ్చును. మనం 

చేరవలసిన గమ్యం, మనం (ప్రయాణించే మార్గాన్ని అనుసరించి వుంటుంది. 

కాబట్ట మనం ప్రయాణించే మార్గం, ఎప్పటికైనా గమ్యం చేరుతుంది అని 
© ౧ Cp 

BOR, మనం రెట్టించిన ఉత్సాహంతో ప్రయాణం చేయవచ్చు. పై విషయాలు 

తెలుసుకోవాలంటే, మనకున్న ప్రామాణికమైన, అత్యుత్తమమైన మార్గం 

వేదములు, మహర్షుల గ్రంథాలు, పురాణాలు. 


మహాన్నతమైన వేదరాశిని ఆధారంగా చేసుకొని, అనేక మంది గొప్ప 
మహర్షులు, వారు స్వయంగా ఆచరించి, అనుభవించి ఫలితాలు పొందిన 
అనేక మార్గములు మనకు ఉపదేశించారు. ఇందులో అత్యంత కష్టసాధ్యమైన 
మార్గాలు (అష్టాంగ యోగం) మొదలు సులభసాధ్యమైన మార్గాలు 
(విగహారాధన) వరకు ఉన్నాయి. ఏ మార్గాన్ని ఆశ్రయించాలి అన్నది ఆయా 
యుగాలలో, మానవుని స్థితప్రజ్ఞత మీద, ఆధారపడి వుంటుంది. 


కర్మభూమియిన భారతదేశంలో ఎందరో గొప్ప మహర్షులు, మోక్షం 
పొందిన మహానుభావులు, వేదాంతాన్ని, భాష్యాలతో విపులీకరించిన 
ఆచార్యులు, పరమాచార్యులు జన్మించారు. వీరందరూ కూడా ఎన్నో జన్మలలో 
DSSS ఆచరణ, మోక్షసాధన, భగవంతుని ఆరాధన శ్రద్ధగా చేసి, చివరికి 
మోక్షాన్ని పొందారు. కానీ ఈ కలియుగంలో కఠోరమైన నియమాలతో 
కూడి వున్న పద్ధతులు, ఆచరణ పరంగా కష్టసాధ్యమైనవి. ఇక్కడ మనకు 
ఉపదేశించబడిన అన్నీ మార్గాలు, మోక్షసాధనకు అత్యున్నతమైనవే, అందులో 
ఎటువంతి సందేహం లేదు. కానీ యుగధర్మాన్ననుసరించి. 


కృతేతు మానసం శ్రేష్టం తేతాయాం యజనం పరమ్‌ | 
ద్వాపరే ప్రతిమార్సా చ కలౌ చింతన ముత్తమమ్‌ ॥ 
చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగేయుగే । 
మంతట్రోచ్చార |క్రియాద్రవ్య ధ్యాన భావాంగ పంచకమ్‌ ॥ 
(మరీచి ఆఅనందసంహిత) 


8 శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


కృతయుగమునందు మానస పూజ శ్రేష్టమైనది. కేవలం ధ్వానమా(త్రం 
చేత పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. అలాగే (త్రేతాయుగంలో 
యజ్ఞకార్యములు విశిష్టమైనది. ద్వాపర యుగమందు విగ్రహార్చన, కలియుగ 
మందు చింతన (నామస్మరణ) ఉత్తమమైనదిగా శ్రీవైభానస గ్రంథం, మరీచి 
ఆనంద సంహిత DODO. ఇట్లా ప్రతి యుగమునందు భగవత్తాక్షాత్మార 
విధానంలో ఈ భేదాలు ఉన్నప్పటికీ, ఈ నాలుగు యుగాలలో సమానంగా 
మంత్రోచ్చారణ -క్రియా-ద్రవ్యం -ధ్యానం-భావం అనే అంగపంచకం 
సమానంగా ఉంటుంది. ఇక్కడ అర్చనా విధానం ద్వాపర యుగం నాటిదని 
చెప్పబడింది. అయితే మనం ఎంతో పుణ్యం చేసి వుండటం వలన, 
భగవంతుని అపారకరుణ వలన, మనం కలియుగంలో వున్నప్పటికీ, 
ద్వాపరయుగం నాటి విగ్రహారాధనకు (ప్రతీకమైన ఆలయాలను మనం 
దర్శిస్తూ, భగవంతుని విగ్రహరూపంలో సేవించి తరిస్తున్నాము. ఎందుకంటే 
కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరములుగా చెప్పబడింది. ఒక్కొక 
పాదమునకు 1,08,000 సంవత్సరాల చొప్పున, 4 పాదములు 
4x1,08,000= 4,32,000 సం॥లు. శ్రీ కృష్ణభగవానుడి అవతార 
సమాప్తితో కలియుగం (ప్రారంభమై, నేటికి సుమారు 5115 సం॥లు 
గడిచినది. అంటే మనం ఇంకా కలియుగ (ప్రధమపాదంలో, ప్రారంభంలోనే 
వున్నాము. అందుచేతనే మనమింకా ద్వాపరయుగం నాటి ఆలయార్చనా 
విధానమును చూడగల్లుతున్నాము. 

మహావిష్ణువు భక్తులను అనుగ్రహించడానికై పర, వ్యూహ, విభవ, 
అంతర్యామి, Or) అనే పంచ విధ స్వరూపాలుగా ఆవిషృతుడవుతాడు. 
ఈ ఐదు రూపములలో ఒక్క ordre అయిన విష్ణుభగవానుడు, 
నమస్మారం, పూజ, మం[(త్రములతో, ఆదరంతో పరమపదమును (మోక్షాన్ని 
సులభంగా, శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. అర్బారూపం యొక్క సౌలభ్యం 
వర్ణించటానికి నాకున్న శక్తి చాలదని వేదవేత్తయెన మరీచి మహర్షి ఆనంద 
సంహితలో తెలియజేస్తాడు. 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 9 


“అరా” రూపం అంటే శిలా, దారు, లోహములతో తయారైన 
విగ్రహరూపంలో ఉన్న పరమాత్మ అని అర్థం. మరి ఇప్పుడొక సందేహం 
కలుగవచ్చు. జీవం లేని విగహారూపంలో పరమాత్మ ఏ విధంగా (ప్రవేశిస్తాడు 
అని. మరీచి మహర్షి శ్రీవైఖానస ఆనంద సంహిత-విమానార్భ్చనాకల్పంలో, 
ఈ సందేహానికి SH వివరణ ఇచ్చారు. 


“సర్వాధారం సనాతన మటప్రమేయ మచింత్యం నిర్గుణం నిష్కలం 86 
సర్పిః, తిలే తైలం, ey) గంథం, ఫలే రసం, కాష్టే అగ్నిమివ సర్వవ్యాపినం 
పరమాత్మానాం మనసా సంకల్ప ఆవాహయేత్‌ u” (శ్రీవైభానస మరీచి 
విమానార్చనాకల్పం-3 1వ పటలం) 


సర్వాధారుడు, సనాతనుడు, అ(ప్రమేయుడు, అచింత్యుడు, నిర్గుణుడు, 
నిషృలుడు అయిన పరమాత్మ - పాలలో నేయివలై, నువ్వులలో నూనెవలె, 
పుష్పాలలో తేనెవలె, పండ్లలో రసంవలె, కట్టెలలో అగ్నివలె సర్వవ్యాపిగా 
వుంటాడు. అట్టి భగవంతుని, మనస్సులో భక్తి ప్రపత్తులతో సంకల్పించి, 
ఆవాహనం చేయాలి. ఏ విధంగా అయితే కట్టెలలో, మంటలను గాలి 
ద్వార జ్వలింపజేయవచ్చో, అదే విధంగా సర్వవ్యాపి అయిన విష్ణువు, ధ్యాన 
మధనంవలన, భక్తి ప్రపత్తులవలన, సంకల్పబలంవలన విగ్రహంలో 
ప్రవేశించి, మన పూజలందుకుని మనలను అనుగ్రహిస్తాడు. చక్కటి 
రూపంతో, విగహ రూపంలో ఉన్న విష్ణుభగవానుని ఆరాధించి, సాధన 
చేస్తూ ఉంటే, మోక్షసాధన మార్గంలో మనం సరియిన మార్గంలో 
ప్రయాణిస్తున్నట్లే దీని వలన కొంత కాలానికి, మనకు కేవలం ధ్యానంలోనే 
పరమాత్మ గోచరిస్తాడు. 


ఈ ఉతష్టమైన, శ్రెష్టమైన ఆరాధనా విధానమే (వైఖభానసాగమము), 
తిరుమల దివ్యక్షేత్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో, అత్యంత 
ప్రాచీనకాలం నుండి ఆచరింపబడుతూ, వాటి యొక్క ఫలాలను నేటికి, 
ఇక ముందు కూడా, కేవలం దర్శన మా(త్రం చేతనే, మనమందరం 


10 శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


పొందగల్లుతున్నాము. సాక్షాత్తు విష్టంశ సంభూతుడు, మునులలో ప్రధముడు 
అయిన బోొగవార్‌ విఖనన మవార్శ్నల వారిచే, ఈ లోకానికి 
అనుగ్రహింపబడినదే, “8 వైఖానస భగవచ్చాస్రం”. దక్షిణ భారతదేశంలోని 
అనేక BAS దివ్యక్షేత్రముల యందు నేటికీ వైఖానస ఆరాధనా విధానం 
అవలంబించబడుతూ, కేవలం దర్శన WSO వలన అనేక మంది భక్తులు 
స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారు. 


ఇప్పటి వరకు మనం మానవ జీవిత అత్యున్నత లక్ష్యం, జగత్తులో 
పరమదైవం ఎవరు, ఆ దైవాన్ని ఏ రూపంలో, ఏ ఆరాధనా విధానంలో 
పూజించాలో తెలుసుకున్నాము. ఇక తరువాతి అంశం, ఈ పూజ ఏ విధంగా 
చేయాలో తెలుసుకుందాం. 


శ్రీ వేంకటేశ్వర పూజా విధానము 


తిరుమల దివ్యక్షేత్రంలో స్వయంవ్యక్తంగా, సాలగ్రామ wor రూపంలో 
అవతరించి, WE నులబ్లుడుగా కీర్తింవబడే వరముద్దెవం 
శ్రీవేంకటేశ్వరస్వామివారు, సాక్షాత్తూ శ్రీవైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే. 
శ్రీవారి లీలలు, అవతరణ, మహిమలు మరియు ఇతర వైభవాల గురించి 
మనకు ద్వాదశ పురాణాంతర్గత శ్రీ వేంకటాచలమాహాత్యమ్‌ అనే సంకలనం 
సవివరంగా తెలియజేస్తోంది. 


మనం సంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగలు, |వ్రతాలు 
వంటివి వినాయకచవితి, వరలక్ష్మీ వ్రతము ఇవన్నీ కూడా పురాణాలలో 
చెప్పబడి, (బుషులు, దేవతల సంవాద రూపంలో), వారి వారి ఆచారముల 
మేరకు, ఈ ప్రతములన్నీ కూడా మనం చక్నగా నిర్వహించుకుంటాము. 
మనం సనాతన ధర్మంలో a) పూజ, ఏ వ్రతం, ఏ దైవాన్ని ఆరాధించాలనే 
విషయంలో కొన్ని తప్పనిసరి నియమాలు ఉన్నాయి. ప్రధానంగా మనం ఏ 
పూజ చేయాలన్నా అది వేదంలో చెప్పబడి ఉండాలి లేక పురాణాలలో 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 11 


చెప్పబడి ఉండాలి. ఈ రెండింటిలో చెప్పబడని విషయాలను, పద్ధతులను 
పూజలను ఆచరించుట, సత్ఫలితాలను ఇవ్వదని సనాతన ధర్మజ్ఞుల మతము. 


ఇక శ్రీవేంకటేశ్వరస్వామివారి పూజా విధానం గురించి పరిశీలిస్తే, 
శ్రీవేంకటాచల మహాత్యమ్‌లో అనేక చోట్ల శ్రీవారిని స్తుతి చేస్తూ, స్తోత్రాలు, 
అష్టోత్తర నామావలీ, SHG నామావళి రూపంలో కనిపిస్తాయి. మనకు 
శ్రీవారిని గురించి తెలిపే ప్రామాణిక ఆధారం శ్రీవేంకటాచల మాహాత్యం 
మాత్రమే. కానీ ఇందులో ఎక్కడ కూడా శ్రీవారిని, వారి వారి స్వగ్భహాలలో, 
స్వయంగా శ్రీవారి నిత్యపూజ చేసుకోవటానికి సంబంధించిన ప్రస్తావన 
లేదు. కొన్ని ప్రచురణలు శ్రీవేంకటేశ్వర పూజా విధానం పేరుతో 
లభ్యమవుతున్నప్పటికీ, వాటి ప్రామాణికత శంకించదగిన పరిస్థితి ఉంది. 
మనం చేసే పూజ సత్ఫలితాలను ఇవ్వాలంటే, అది సరైన మార్గంలో, వేద 
ప్రామాణికంగా అనుష్టించే విధానంగా ఉండాలి. 


అత్యంత ప్రాచీన కాలం నుండి కూడా తిరుమల ఆలయంలోని 
శ్రీవేంకటేశ్వరస్వామివారికి, వేదప్రోక్తమైన వైఖానస పూజ విధానం ప్రకారం 
ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ పూజల వలన సంతృప్తి చెంది, శ్రీవారు, 
భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందాడు. కనుక ఏదైతే, 
కొన్ని వేల సంవత్సరాల నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో, క్రమం 
తప్పకుండా ఆచరింపబడుతూ, మనకు అత్యున్నత ఫలితాలను ఇస్తున్నదో, 
ఈ పూజా విధానమే మనం గృహాలలో చేయాలనుకొనే శ్రీవారి 
నిత్యపూజలకు కూడా విధిగా అనుష్టించాలి. ఎందుకంటే శ్రీవారికి 
సంబంధించిన ఒక ప్రత్యేకమైన గహ పూజా విధానం, శ్రీవేంకటాచల 
మాహాత్యంలో మరెక్కడా చెప్పబడలేదు. అందువల్ల శ్రీవారి కేంద్రస్థానమైన 
తిరుమలలో, నిత్యం 365 రోజులు ఆచరింపబడెే, శ్రీవైఖభానస పూజా 
విధానం ప్రకారం, (సంక్షిప్తంగా) ప్రతి భక్తుడు, తమ స్వగృహంలో ఆచరిస్తూ, 
శ్రీవారికి Ls పూజలు చేయటం వలన స్వామివారి ఆశీస్సులతో పాటుగా 
ధర్మార్థకామ్య మోక్షాలు చక్కగా నెరవేరుతాయి. 


12 శ్రీవేంకబోళ్ళరస్వామి వారి వూజా విధానము 


నిత్యం గృహే దేవాయతనేవా భక్యా భగవన్తం నారాయణ మర్చయేత్‌ 1 
తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇతి శృతిః u 
(శ్రీవైభానస కల్పసూత్రమ్‌-భగవాన్‌ విఖనస మహర్షి) 


భగవాన్‌ విఖనస మహర్షుల వారు, శ్రీమన్నారాయణుని ఆనతి మేరకు 
లోక కళ్యాణార్థం, మహత్తరమైనటువంటి అర్ఫావిధానమును అనుగ్రహించి 
నారు. నిత్యం గృహమునందు (పూజాగదిలో), దేవాలయమునందు 
భగవంతుడైన నారాయణుని భక్తులందరు, వేద విహితంగా అర్చన చేయాలి. 
ఎవరైతే ఈ విధమైన ఆరాధన చేస్తారో, వారు దేవతలకు కూడా దుర్లభమైన 
పరమపదం (శ్రీవైకుంఠం) చేరుకుంటారని శ్రీవైఖానస భగవచ్చాస్రంలో 
పేర్కొనబడినది. 


ఇటువంటి మహత్తరమైన విధానంలో పూజ ఎప్పుడు చేయాలి. అన్న 
విషయం శాస్త్రాలలో వివరించబడి ఉంది. ఆ పూజలకు, wh Sos, 
ఉపాసనలకు, “సంధ్య” సమయం పరమశ్రేష్ట్రమైనదిగా నిర్ణయించబడినది. 
BS “సంధ్య” అంటే “సంధి కాలం” అని అర్థం. త్రి సంధ్యోపాసన అత్యంత 
ఫలదాయకమైనది. ఇవి 3 రకాలు 

1. ప్రాతః సంధ్య, 2. మధ్యాహ్న సంధ్య, 3. సాయం సంధ్య. 
1. (ప్రాతః సంధ్య- ఇది మరలా 3 విధాలు. (అ) ఉత్తమం (బ్రాహ్మీ 
ముహూర్తం), (ఆ) మధ్యమం (తారక రహితం), (ఇ) అధమం (సూర్యోదయం 
అనంతరం - అంటే సూర్యోదయానికి ముందు ఘడియల సమయంలో) 
2. మధ్యాహ్న సంధ్య- మిట్ట మధ్వాహ్నానికి 1/2 ఘడియల ముందు 112 
ఘడియల తర్వాత. 
3. సాయం సంధ్య- (అ) ఉత్తమం- సూర్యాస్తమయానికి 3 ఘడియల 
ముందు; (ఆ) మధ్యమం- సూర్యస్తమయకాలం, (ఇ) అధమం- నక్షత్రాలు 
కనిపించిన తరువాత. 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 13 


అన్ని సంధ్యలలో “బ్రాహ్మీముహూర్తి” కాలమే (ప్రశస్తమైనది. బ్రాహ్మీ 
ముహూర్తమంటే తెల్లవారురూమున 3:30 గంటల నుండి 4:45 గంటల 
మధ్య సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో (ప్రకృతి సత్వగుణం 
స్వభావాన్ని కలిగి ఉంటుంది. నిశ్శబ్దమైన, కల్మష రహితమైన వాతావరణం, 
ప్రశాంతత మనస్సుకు కొత్త శక్తిని కలిగిస్తుంది. అందుకే ఈ సమయం 
అన్ని రకాల పూజా, ధ్యాన, జప, తపాదులకు అనుకూలమని చెప్పబడింది. 
భారతీయ కాలగణనంలో ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు 
సూర్యోదయం వరకు 60 ఘడియల కాలంగా విభజింపబడింది. ఇందులో 
30 ఘడియలు పగలుగానూ, 30 ఘడియలు రాకత్రిగానూ చెప్పబడింది. 
సూర్యోదయం నుండి 55 ఘడియలు అనంతరపు 5 ఘడియల కాలాన్ని 
ఉషఃకాలం అని, 57 ఘడియలు దాటిన తర్వాత, ౩ ఘడియల కాలాన్ని 
అరుణోదయ కాలంగానూ, 58 ఘడియలు దాటిన తర్వాత 2 ఘడియల 
కాలాన్ని ప్రాతఃకాలమని అంటారు. ఇందులో 558 ఘడియ నుండి ర్‌రివ 
ఘడియల మధ్యకాలం దైవ పూజకు అత్యుత్తమమైన సమయంగా 
పరిగణించబడింది. 


శ్రీవారికి పూజ చేయాలని సంకల్పించిన భక్తుడు, తెల్లవారురూమున 
లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని, శుభ్రని వ(స్త్రములు ధరించి 
(పంచె, ఉత్తరీయం), వారి వారి సంప్రదాయం అనుసరించి నొసటన తిలకం, 
నామము, బొట్టు మొ॥ ధరించి, పూజకు అవసరమైన ద్రవ్యములస్నీ సిద్దముగా 
ఉంచుకోవాలి. 
పూజా ద్రవ్యములు 
- తులసీ దళములు 
- పుష్టములు/పూలదండలు 
- తీర్థము (పరిశుభ్రమైన నీరు) 


14 శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


- ఎలకులు, లవంగాలు (పొడిచేసి కలిపినవి) 
- అగరవత్తులు 

- దీపారాధన సామాగ్రి 

- గంట 

- హారతి పళ్ళెం, కర్ఫూరం 

- పంచపాత్ర, ఉద్దరిణ, 

- చందనం 


పూజ (ప్రారంభించే ముందు, పూజలో స్వామివారికి సమర్పించవలసిన 
ఉపచారముల గురించి వివరంగా తెలుసుకుందాం. “ఉపచారములు’ అంటే, 
స్వామివారిని ఒక విశిష్టమైన అతిధిగా భావించి, మనం భక్తి భావనతో, 
ప్రియంగా చేసే “సపర్యలు” అని చెప్పవచ్చు. ఈ ఉపచారములు ఏ విధంగా 
చేయాలి, ఎన్ని రకముల ఉపచారములు వంటి వివరములు ఆగమశాగస్రాల్లో 
తెలియజేయబడింది. వాటి గురించి తరువాత తెలుసుకుందాం. పూజకు 
సంబంధించిన ఉపచారాలు అన్నంతనే మనకు 'షోడశోపచారములు” అని 
గుర్తుకు వస్తుంది. శ్రీవారి పరమ భక్షాగేసరుడైన, పద కవితా పితామహుడు 
శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యులవారు, శ్రీవారి మీద 32వేల సంకీర్తనలను 
రచించి, గానం చేసి తరించాడు. వారి సంకీర్తనలలో ఒక దాంట్లో, శ్రీవారికి 
జరిగే షోడశోపచారముల ప్రస్తావన ఉన్నది. కనుక మనం నిత్యం గృహంలో 
శ్రీవారికి జరిపే పూజలో 16 రకాల ఉపచారములతో స్వామి వారిని 
అర్బించడం (Bo. 

“SES కలానిధికి షోడశోపచారములు 

జాడతోడ నిచ్చలును సమర్పయామి” 


అన్నమయ్య రచించిన పై కీర్తనలో 16 రకాల ఉపచారముల గురించి 
(ప్రసావన ఉంది. 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 15 


(గమనిక: తిరుమలలో శ్రీవారికి జరిగే నిత్యార్బనలో 16 ఉపచారములు 
మా(్రమేగాక, మరెన్నో ఉపచారములతో సుదీర్ణంగా జరుగుతుంది. కాని 
మనం గృహంలో క నిత్య్వపూజావిధానం, లఘు పద్ధతిలో జరుగుతుంది. ) 


షోడశ (16) ఉపచారములు 


1. ఆవాహన : స్వామివారిని ధ్యానశ్లోకములతో స్తుతించి, స్వామివారిని 
నామములతో కీర్తించి, మనం చేసే పూజ స్వీకరించడానికి వింబంలో/ 
చిత్రపటంలో ఆహ్వానించుటయే “ఆవాహని అనబడును. శ్రీహరి, స్వచ్చమైన, 
నిషృల్మషమైన భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడు. ఎలాగైతే మనం 
ఎండుకట్టెలలో నిప్పు రాజేయటానికి, వాటిని మధిస్తామో, అదే విధంగా 
ధ్యాన మధనము చేత విష్ణువును ప్రసన్నం చేసుకుని, మనం నిత్యం అర్చించే 
శ్రీవారి విగ్రహములో/చిత్రపటములో స్వామివారిని ఆవాహన చేయాలి. 
2. ఆసనము : ఇక స్వామివారిని ఆవాహన చేసిన తర్వాత, ఒక చక్కటి 
ఆసనమును సమర్బించి మనం చేయబోయే పూజలను స్వీకరించమని 
భక్తితో ప్రార్థించడం. 

. పాద్యం : పాదముల ప్రక్షాళణకై తీర్థసమర్పణ. 

5 అర్థం : హస్తముల శుద్ధికై నీరు సమర్పించుట. 

. ఆచమనం : శ్రీవారికి స్వీకరించుటకై నీరు సమర్పించుట. 

స్నానం : అభిషేకించుట. 

. వస్త్రం: వస్రములతో స్వామివారికి అలంకరణ చేయుట 


. ఉపవీతం : యజ్ఞోపవీతం సమర్పించుట 


అ 609 ఇ రార అ టి 


. భూషణం : స్వామివారికి ఆభరణములు అలంకరించుట 
10. పుష్పము : స్వామివారిని పుష్పములతో అలంకరించుట/అర్భ్బించుట. 


16 శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


11. గంధం : స్వామివారికి గంధం సమర్పించుట. 

12. ధూపం : అగరువత్తులు/సాం(బ్రాణి వెలిగించి స్వామివారికి 
సమర్పించడం. 

13. దీపం : నేతి దీపముతో స్వామివారికి హారతి సమర్పణ. 


14. నైవేద్యం : శుద్ద్ధాన్నం, పండ్లు, ఇతర ప్రసాదాలు మొ॥వి స్వామివారికి 
నివేదన చేయుట. 


15. ముఖవాసమ్‌ : నైవేద్యం తరువాత తాంబూల సమర్పణ. 
16. ప్రణామము : మనం చేసిన పూజలో తెలిసీతెలియక జరిగిన లోపాలను 
క్షమించమని ప్రార్థిస్తూ స్వామివారికి నమస్మరించుట. 
నిత్య పూజప్రారంభము 
శ్రీవారికి నిత్యార్చన (ప్రారంభించడానికి ముందు, పూజాగృహం 


తలుపులు తెరచి, స్వామివారిని చూస్తూ క్రింది మంత్రములతో నమస్మరిస్తూ 
ప్రార్థన చేయాలి. 


హరిః ఓం II 
అతోదేవా అవన్లునో యతో విష్ణుర్విచక్రమే I పృథివ్యా స్పప్తభామభిః ॥ 
ఇదం విష్ణుర్విచక్రమే Gor నిధదే పదమ్‌ 1 సమూఢమస్య పాగ్‌ంసురే ॥ 
గ్రీణిపదావిచక్రమే విష్ణుర్లోపా అదాభ్యః 1 తతోధర్మాణి ధారయన్న్‌ ॥ 
విష్ణోః కర్మాణి పశ్యతయతో ప్రతాని పస్పశే 1 ఇన్టస్యయుజ్యస్సఖా u 
తద్విష్టోః పరమం పదగ్‌ం సదా పశ్యన్తి సూరయః 1 దివీవ చక్షు రాతతమ్‌ ॥ 
తద్విప్రాసో విపన్యవో జాగ్భవాగ్‌ం సస్సమిన్ధతే | విష్ణోర్యత్సరమం పదమ్‌ ॥ 

శ్రీ భూసమేత శ్రీనివాస స్వామినః ప్రణామం సమర్పయామి అని 

శ్రీవారికి శ్రద్దా భక్తులతో నమస్మరించాలి. 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 17 


తరువాత పూజా మందిరంలో దీపములను క్రింది మంత్రముతో 
వెలిగించాలి. 

ఓం ఉద్దీష్యస్స్వ జాతవేదో పఘ్బుం న్నిర్‌బుతిం మమ 1 

BEPAOS) మహ్య మావహ Ng) దిశోదశ 11 

పూజా మందిరంలో శ్రీవారి విగహములకు, చిత్రపటములకు క్రిందటి 
రోజు పూజలో సమర్చించినటువంటి పుష్పములు, మాలలు, తులసీ వంటి 
నిర్మాల్యములను “E50 భూర్భువస్సువః I” అన్న మంత్రమును ఉచ్చరిస్తూ, 
తొలగించి, పూజ గది శుభ్రపరచాలి. 


శ్రీవారికి నిత్య్వపూజను ప్రారంభించే ముందు ఆచమనం చేయాలి 
(ఒక గ్లాసులో నీరు, ఉద్దరిణె విడిగా ఉంచుకోవాలి) 


ఎడమ చేతితో గ్లాసులోని తీర్థమును ఉద్దరిణెతో, కుడిచేతిలో పోసుకుని 

ఓం కేశవాయస్వాహా ॥ అన్న మంత్రంతో నీరు త్రాగవలెను. అలాగే 

ఓం నారాయణాయ స్వాహా ॥ 

ఓం మాధవాయ స్వాహా ॥ అని మూడు మార్లు తీర్థమును స్వీకరించాలి 
తదుపరి. 

ఓం గోవిందాయ నమః ॥ 

ఓం విష్ణవే నమః I 

ఓం మధుసుదనాయ నమః 1 

ఓం (త్రివిక్రమాయ నమః ॥ 

ఓం వామనాయ నమః II 

ఓం శ్రీధరాయ నమః 1 

ఓం హృషీకేశాయ నమః I 


18 శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


ఓం పద్మనాభాయ నమః ॥ 
ఓం దామోదరాయ నమః 11 


అని కేశవాది ద్వాదశ నామములతో స్వామివారిని ప్రార్థించాలి. అనంతరం 
ప్రాణాయామం చేయాలి. ఎడమవైపు (నాసికారంధ్రంతో) గాలిని పీలుస్తూ, 
కుడి వైపు వదలాలి. ఇలా మూడు మార్లు ప్రాణాయామమును క్రింది 
మంత్రంతో ఆచరించాలి. 


ఓం భూః। ఓం భువః। ఓం సువః। ఓం మహః 1 ఓం జనః | ఓం 
తపః 1 ఓం సత్యమ్‌ 1 ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి 1 
ధియోయోనః ప్రచోదయాత్‌ 1 ఓమాపోజ్యోతీరసో అమృతం [బ్రహ్మ 
భూర్భువస్సువరోమ్‌ I 

వేద విహితంగా ప్రాణాయామం ఆచరించిన తర్వాత, మనం శ్రీవారికి 
నిర్వహించే నిత్వపూజకు సంకల్పం చేసుకోవాలి. ఏ పూజ అయిన సంకల్పం 
చేయకుండా ఆచరిస్తే నిష్టలమవుతుంది. 


మహాసంకల్పం 


శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే, శ్రీ గోవింద గోవింద 
గోవింద, అద్య శ్రీభగవతః మహాపురుషస్య, విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య 
ఆద్య(బ్రహ్మణః, ద్వితీయ SO, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, 
కలియుగే, (ప్రథమపాదే, జంబూద్వీపే, rosso, SSSR, శకాబ్దే, 
మేరోః దక్షిణేపార్స్వే, శ్రీవేంకటాచలక్షేత్రే, కాంచీ ప్రదేశే, తుండీరమండలే, 
శ్రీకృష్ణాకావేర్యోః మధ్య ప్రదేశే, స్వగృహే, భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ, 
అస్మిన్‌ వర్తమానే వ్యావహారిక చాంద్ర (సౌర) మానేన, శ్రీమత్‌... సంవత్సరే, 
... అయనే, ... BOS, ... మాసే, ... పక్షే ... తిథౌ, ... వాసర 
యుకాయాం, ... నక్షత్రయుకాయాం, శుభయోగ, శుభకరణ ఏవంగుణ 
విశేషణ విశిష్టాయాం అస్యాం శఈుభోతిథ్గౌ, భోగవదాజ్ఞయా, 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 19 


భగవతైంకర్యరూపం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం, స గోత్రోద్భవస్య, శ 
నామధేయస్య, సధర్మపత్యాః ... నామ్యాః, సుపుత్రకస్య, ... నామధేయస్య, 
సుపుత్రికా ... నామ్యాః 


సహకుటుంబానాం క్షేమస్థెర్య, విజయ వీర్య, అభయ, ఆయురారోగ్య, 
అపష్టెశ్వర్యానాం అభివృద్ధి సిద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ 
ఫల సిద్ధ్యర్థం, రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం, మమ 
గృహే మహాలక్ష్మీ స్థిరనివాస Redo, దేహాన్తే మోక్ష ప్రాప్యర్థం 

అస్యదేవ దేవస్య భగవతోనారాయణస్య శ్రియః పతేపురుషోత్తమస్య, 
శ్రీభూమి నీలా సమేతస్య, శ్రీమదఖిలాండకోటి (బ్రహ్మండనాయకస్య, 
శేషాచలక్షేత వాసినః, శ్రీశ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం, ప్రాతఃకాలే నిత్యార్చనం 
కరిష్వే ॥ 


అని శ్రీవారిని ప్రార్థిస్తూ మహాసంకల్పం చేసుకోవాలి. అనంతరం 
పూజ కొరకు సిద్ధం చేసిన ద్రవ్యములు, పాత్రలు Sou వాటి మీద 
పంచపాత్రలోని తీర్ధంతో, క్రింది మంత్రంతో ప్రోక్షించవలెను. 


శుచీవోహవ్యా మరుతశ్ళుచీనాగ్‌ం శుచిగ్‌ం హినోమ్యధ్వరగ్‌ం 
శుచీభ్యః 1 anes సత్యమృతసాప ఆయన్‌ శుచి BIS BS vo 
పావకాః I 
ప్రార్థనా శ్లోకములు 

గృహదేవతా నిత్వార్చనా ప్రారంభించటానికి ముందు, శ్రీవారి యందు 
మనస్సు లగ్నం చేసి, శ్రద్దా భక్తులతో రెండు చేతులూ జోడించి, వినమ్రతతో 
స్వామివారికి నమస్కరిస్తూ, క్రింది ప్రార్థనా శ్లోకములను చదువవలెను. 

ఓం నిరుపమ గుణసిన్గుర్నిత్యలక్షీ సమేతో । 
నిఖిల నిగమ వేద్యో నిస్తులో వేంకటేశః 11 


20 శ్రీవేంకబోళ్ళరస్వామి వారి వూజా విధానము 


నిజచరణ సమర్సాసక్త భకౌఘరకీ 1 

నివసతు హృదయేమే స్వాంఘై భక్తిన్వితన్వన్‌ ॥ 
ఓం అఖిల భువనజన్మస్థేమ భంగాదిలీలే । 

వినత వివిధ భూత (వాత SBS దీక్షే ॥ 

శ్రుతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే । 

భవతు మమ BRS Sink భక్తిరూపా ui 
ఓం హైమోర్థ్వపుండ్ర మజహన్య్మకుటం సునాసం । 

మందస్మితం మకరకుండల చారుగండం i 

బింబాధరం బహుళ OS, కృపాకటాక్షం | 

శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తామ్‌ 1 


ఓం శ్రీ వేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం । 
(శ్రితచేతన మందారం శ్రీనివాసమహంభకే 11 
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్‌ । 
వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ॥ 


శుక్తాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ | 
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే ॥ 
యస్యద్విరద వకక్రాద్యాః పారిషద్యాః పరశృ్శతమ్‌ 1 
విఘ్నం నిఘ్నంతి సతతం విష్ట్వక్సేనం తమాగ్రయే I 
శ్రీ లక్షీవల్లభారంభాం విఖనోముని మధ్యమామ్‌ । 
అస్మదాచార్య పర్యంతాం వన్దే గురుపరంపరామ్‌ ॥ 
(PSI WAS కర్మ నిఖిలం యేన సూత్రితమ్‌ 1 
తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేనమః ॥ 


ప్రార్థన జ్లేకములు చదివి శ్రీవారికి నమస్కరించి, పంచపాత్రలో 
శు(భ్రమైన నీరు Dod, అందులో తీర్థ పరిమళం (ఏలకులు, 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 21 


లవంగాలు+జాజికాయ, జాపత్రి కలిపి పొడి చేసుకుని శ్రీవారి ఆరాధనకు 
ఉపయోగించవచ్చు). కలిపి సిద్దం చేసుకోవాలి. మరోక పాత్ర (ఖాలీగా), 
పంచపాత్ర పక్షనే వుంచాలి. దేవాలయాల్లో శ్రీవారి నిత్యారాధనకు అయిదు 
పాత్రలు ఉపయోగిస్తారు. ఇంట్లో జరిపే నిత్యపూజకు ఒక్కటే పాత్ర 
సరిపోతుంది. కానీ శ్రీవారికి విశేషంగా ఆరాధన చేయదలచినవారు, 
ఆలయంలో వలె 5 పాత్రలు ఉపయోగించి కూడా పూజ చేయవచ్చు. 


శీవారి పూజా ప్రారంభం 
_షోడశోపచారములు 


ఆవాహన : పంచ పాత్రలలో (5 పాత్రలు లేక 1 పాత్ర) నీరు నింపి, తీర్థ 
పరిమళం వేయవలెను పరిమళం వేయుటకు అవకాశం లేనిచో 
తులసీదళములు వేయవలెను. ఉద్దరిణెలో నీరు తీసుకుని, అందులో తులసీ 
దళముంచి, ఆ తులసీ దళముతో పంచపాత్రలలో ఆయాదేవతలను క్రింద 
చెప్పబడిన రీతిగా ఆవాహన చేయవలెను. 

స్నానపాక్రే వసిష్టమావాహయామి 

అర్థ్యపాత్రే సోమమావాహయామి 

పాద్యపాత్రే యజ్ఞాంగమావాహయామి 

ఆచమన పాత్రే ఇందుమావాహయామి 

మధ్యే శుద్ధతోయ పాత్రే చం[ద్రమావాహయామి 

ధూసే బృహస్పతిమావాహయామి 

దీపే శ్రియమావాహయామి 
(ఒక్క పాత్రే ఉపయోగించినప్పుడు, ఆవాహన చేయబడే దేవతలను 
అందులోనే ఆవాహన చేయవలెను) 

రయిః కకుద్మాన్‌ విదధద్వినష్టం రయిమద్విధానమ్‌ 

తస్మై SHS వికటాయ పిత్రే నమః ॥ 


అనే మం(త్రము చదివి 


22 శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


ఓం శ్రీవేంకటేశమావాహయామి 
అమృతస్వరూపమావాహయామి 
విష్ణు మావాహయామి 
సనాతనమావాహయామి 


అని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని చిత్రపటము నందు/విగ్రహము నందు 
ఆవాహన చేయవలెను. 
ఆసనము 
ఓం ప్రతద్విష్ణుతవతే వీర్యాయ I 
మృగోన భీమః కుచ రోగిరిష్టాః । 
యస్యో రుషుత్రిషు విక్రమణేషు । 
అధిక్షియన్తి భువనాని విశ్వా 11 
శ్రీశ్రీనివాస స్వామినః ఆసనం పరికల్పయామి ॥ 
(లక్ష్మీదేవి) శ్రియెనమః ఆసనం పరికల్పయామి 1 
(పద్మావతి) హరిణ్యైనమః ఆసనం పరికల్పయామి ॥ 
సై Molo చదివి శ్రీవారి పాదములు, హస్తముల యందు 
తులసీదళములు వుంచవలెను. 
పాద్యం 
గ్రీణిపదా విచక్రమే విష్ణుర్లోపా అదాభ్యః । 
తతో ధర్మాణి ధారయన్‌ ॥ 
శ్రీ శ్రీనివాస స్వామినః పాద్యం సమర్పయామి ॥ 
శ్రియెినమః పాద్యం సమర్పయామి ॥ 
హరిణ్యైనమః పాద్యం సమర్పయామి ॥ 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 23 


పై మంత్రం చదువుతూ ఉద్ధరిణితో, పంచపాత్రలోని తీర్థము, 
స్వామివారి పాదములకు చూపించి, పతద్దహ పాత్రలో విడువవలెను. ఇలా 
ఒక్కో పాదానికి 3 మార్లు, చేయవలెను. అలానే అమ్మవార్లు ఇరువురికీ 
పాద్యం సమర్పించవలెను. 


ఆచమనం 
శంనోదేవీ రభిష్టయ ఆపోభవన్తు పీతయే । 
శం యో SD (స్రవన్లునః ॥ 
శ్రీ శ్రీనివాస స్వామినః ఆచమనీయం సమర్పయామి ॥ 
శ్రియెినమః ఆచమనీయం సమర్పయామి ॥ 
హరిత్ర్యైనమః ఆచమనీయం సమర్పయామి ॥ 
పై మంత్రముతో శ్రీవారి చతుర్షస్తములకు 3 పర్యాయములు చొప్పున 


S808 ఆచమనం ఇచ్చి పతద్ధహ పాత్రలో విడువవలెను. అల్లే అమ్మవార్లు 
లక్ష్మీ, పద్మావతీదేవిలకు ఆచమనం సమర్పించవలెను. 


స్నానం 
aS Gary వాయవస్థ్టో Hash దేవోవస్సవితా Erode 
శ్రేష్టతమాయ కర్మణ ఆపాయధ్వ మహ్నీయా దేవభాగ SP GSS 
పయస్వతీః ప్రజావతీ రనమీవా అయక్ష్మా మావస్పైన ఈ శత మాఘశగ్‌ం 
సోరుద్రసన్య హేతిః పరివోవృణక్తు (Soo ORS పతా స్యాత 
బహ్వీర్యజమానస్య పశూన్సాహి ॥ 
శ్రీ శ్రీనివాస స్వామినః శుద్దోదకేన స్నాపయామి ॥ 
శ్రియెనమః HEWES స్నాపయామి ॥ 
హరిశ్రైనమః శుద్ద్లోదకేన స్నాపయామి ॥ 


24 శ్రీవేంకబోళ్ళరస్వామి వారి వూజా విధానము 


సై మంత్రం చదువుతూ శ్రీవారి విగ్రహములకు పరిశుద్ధమైన జలంతో 
అభిషేకం చేయవలెను. (అభిషేకం సంపూర్ణంగా చేయుటకు దీలుకానిచో 
ఉద్దరిణెలో B50 తీసుకుని, తులసీ దళములతో ఆ ఉద్దరిణెలోని తీర్థంతో 
స్వామివారి అరారూపం మీద పై మంత్రం చదివి ప్రోక్షణ చేయవలెను) 
వ(స్తం, ఉపవీతం, భూషణం 
విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమేరజాగ్‌ంసి యో 
అస్మభాయ దుత్తరగ్‌ం సధస్థం విచక్రమాణగస్రే ధోరుగాయో విష్టోరరాటమసి 
విష్ణోః పృష్టమసి DROS విష్టోస్యూరసి విష్ణోఃర్రువమసి వైష్టవమసి 
విష్ణవేత్వా I 
అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసమ్‌ । 
అస్య యజ్ఞస్య సుక్రతుమ్‌ ॥ 
శ్రీ శ్రీనివాస స్వామినః వస్త, ఉపవీత, భూషణం సమర్పయామి ॥ 
(శ్రియెనమః SSB రలంకరోమి ॥ 
హరిణ్యైనమః వస్రాభరణై రలంకరోమి 1 
సై మంహత్రం చదివి, శ్రీవారికి నూతన పట్టు వస్త్రం, యజ్ఞోపవీతం, 
ఆభరణములు సమర్పించాలి. చిత్రపటమైనచో, పై wWolso చదివి, అక్షతలు, 
తులసి స్వామివారి పాదములకు సమర్చించవలెను. తర్వాత శ్రీవారికి పాద్యం, 
అర్థం, ఆచమనీయం ముందు చెప్పబడిన విధంగా సమర్పించవలెను. 


పుష్పం 
తద్దిష్ణోః పరమం పదగ్‌ం సదాపశ్యన్తి సూరయః । 
దివీవ చక్షురాతతమ్‌ 1 


సై మంత్రం చదివి, శ్రీవారి పాదములకు, అమ్మవార్ల పాదములకు 
పుష్టములు సమర్పించవలెను. అనంతరం, అవకాశాన్ని అనుసరించి, 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 25 


శ్రీవారికి కేశవాది చతుర్వింశతి నామావళి, శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరం/ 
సహగస్రనామం పరిస్తూ స్వామివారికి తులసీ దళములతో అర్చన చేయాలి. 
SBS అయిన తర్వాత అమ్మవార్లకు, వరాహ పురాణాంతర్గత శ్రీలక్ష్మీ 
చతుర్వింశతి నామావళితో అర్చన జరుపవలెను. (కేశవాది చతుర్వింశతి 
నామావళీ అష్టోత్తరం, సహ(స్రనామం, లక్ష్మీ చతుర్వింశతి నామావళి 
అనుబంధంలో ఇవ్వబడినది). సమయాభావం, ఇతర కారణముల వలన 
ప్రతిరోజు అర్చనలో అష్టోత్తరం/సహస్రనామంతో చేయటానికి వీలుపడని 
సందర్భంలో కేశవాది చతుర్వింశతి నామావళి పఠించి, చివర్లో ఓం నమో 
వేంకటేశాయ శ్రీ వేంకటేశాయనమః ॥ అని ముగించవలెను. తర్వాత లక్ష్మీ 
చతుర్వింశతి నామావళి తో అమ్మవారికి అర్చన చేయాలి. 
గన్లం 
© 
తద్విప్రాసో విపన్యవో జాగృవాగ్‌ంస స్సమింధతే । 
విష్టోర్యత్సరమం పదమ్‌ ॥ 
పై మంత్రం చదివి శ్రీవారికి గంధం సమర్పించవలెను. 
శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య శ్రీచందనమాలేపయామి ॥ 
శ్రియెినమః దివ్య శ్రీచందనమాలేపయామి ॥ 
హరిణ్యైనమః దివ్య శ్రీచందనమాలేపయామి ॥ 
ధూపం 
పరోమాత్రయా తనువావృధాన నతే మహిత్వ మన్వశ్ళ్చువన్తి । 
ఉభే తే విద్మరజసీ పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య DB) T 
శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య ధూపమాఘ్రాపయామి ॥ 
శ్రీయెనమః దివ్య ధూపమాఘ్రాపయామి ॥ 
హరిణ్యానమః దివ్య ధూపమాకపాపయామి ॥ 


26 శ్రీవేంకబోళ్ళరస్వామి వారి వూజా విధానము 


పై మంత్రం చదివి శ్రీవారికి చక్కగా మూడుమార్లు ధూపం 


a 


సమర్పించాలి. సమర్పించిన తర్వాత శ్రీవారికి అర్థ్యం (808 మం(త్రం 
చదివి సమర్పించాలి. 
(Boss పృథివీ మేష ఏతాం విచక్రమే శతర్చసం మహిత్వా 1 
ప్రవిష్ణురస్తు తవసస్తవీయాన్వేషగ్‌ం హ్యస్వస్థవిరస్య నామ ॥ 
శ్రీ శ్రీనివాస స్వామినః woo సమర్పయామి ॥ 
శ్రియినమః అర్థ్య్యం సమర్పయామి ॥ 
హరిణ్యైనమః GSO సమర్పయామి ॥ 
దీపం 
విష్ణోః కర్మాణి పశ్యత యతో ప్రతాని Svs ఇన్దస్య యుజ్యస్సభఖా i 
శ్రీ శ్రీనివాస స్వామినః దీపం దర్శయామి ॥ 
శ్రీయెనమః దీపం దర్శయామి ॥ 
హరిణ్యైనమః దీపం దర్శయామి u 
పై మంత్రం చదివి స్వామివారికి నేతి దీపంతో మూడుమార్లు హారతి 
ఇవ్వవలెను. హారతి సమర్పించునపుడు, మొదట శ్రీవారి పాదముల వద్ద 
ప్రారంభించి ప్రదక్షిణ క్రమములో శిరస్సు వరకు, మూడుమార్లు హారతి 
ఇవ్వవలెను. 
అనంతరం శ్రీవారికి అర్థం సమర్పించిన తర్వాత, మరల ఆచమనం 
సమర్పించవలెను. 
నైవేద్యం 
తదస్య ప్రియమభిపాధథో అశ్యాం నరో యటత్ర దేవయవోమరన్రి 1 
ఉరుక్రమస్య సహిబన్గురిత్లా Des పదే పరమే మధ్వ ఉథ్గుః ॥ 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 27 


ఓం తత్సవితుర్వరేణ్యం భర్షోదేవస్య ధీమహి । 

ధియోయోనః (ప్రచోదయాత్‌ ॥ 

అమృతమస్తు. అమృతో పస్మరణమసి. 

ఊర్ణస్మరం బలకరగ్‌ం సోమం మాద్యమ్‌ అన్నం అమృతాయ స్వాహా । 
ఓం ప్రాణాయ స్వాహా । 

ఓం అపానాయ స్వాహా | 

ఓం వ్యానాయ స్వాహా । 

ఓం ఉదానాయ స్వాహా । 

ఓం సమానాయ స్వాహా । 


శ్రీ శ్రీనివాస స్వామినః హవిర్నివేదయామి ॥ 
(శ్రియెినమః హవిర్నివేదయామి ॥ 
హరిణ్రైనమః హవిర్నివేదయామి ॥ 
పై wolso చదివి, శుద్ధాన్నం మీద తులసీదళం, నెయ్యి వేసి తీర్ధం 
ప్రోక్షణ చేసి శ్రీవారికి నైవేద్యాన్ని సమర్పించవలెను. పండ్లు నైవేద్యంగా 
సమర్చించినచో (808 మం[తం చదవవలెను. 
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । 
తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ ॥ 
శ్రీ శ్రీనివాస స్వామినః ఫలోపహారం నివేదయామి ॥ 
శ్రీయెనమః ఫలోపహారం నివేదయామి ॥ 
హరిణ్యైనమః ఫలోపహారం నివేదయామి 1 
ఇదం విష్ణుర్విచక్రమే Sar నిదధే పదమ్‌ 1 
సమూఢమస్వ్య పాగ్‌ం సురే॥ 
సై మంగత్రం చదివి, శ్రీవారికి, అమ్మవార్లకు మూడుమార్లు పానీయం 
సమర్పించవలెను. 


28 శ్రీవేంకబోళ్ళరస్వామి వారి వూజా విధానము 


శ్రీ శ్రీనివాస స్వామినః పానీయం దదామి ॥ 
శ్రియెనమః పానీయం దదామి ॥ 
హరిత్రైనమః పానీయం దదామి ॥ 
ముఖవాసమ్‌ 
విచక్రమే పృథివీ మేష ఏతాం క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్‌ । 
ధ్రువాసో అస్య కీరయోజనాసః ఉరుక్షితిగ్‌ం had మాచకార ॥ 
శ్రీ శ్రీనివాస స్వామినః ముఖవాసం సమర్పయామి ॥ 
(శ్రియెినమః ముఖవాసం సమర్పయామి ॥ 
SPOS Sos ముఖవాసం సమర్పయామి ॥ 
“ముఖవాసం” అంటే తమలపాకులు, వక్కలు, ఏలకులు, లవంగాలు 
కలిపిన తాంబూల మిశ్రమం. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత, స్వామివార్కి 
పై మంత్రం చదివి ముఖవాసం సమర్పించవలెను. 
(ప్రణామం 
ఓం నమో వేంకటేశాయ ॥ 
ఓం నమో భగవతే వాసుదేవాయ ॥ 
ఓం నమో నారాయణాయ ॥ 
సై అష్టాక్షరీ ద్వాదశాక్షరీలను చదివి స్వామివారి పాదముల యందు 
తులసీ, పుష్పములు సమర్పించి, శ్రద్దా భక్తులతో శ్రీవారికి నమస్మరించాలి. 
అవకాశమున్నచో “పురుష సూక్తం” కూడ పరించవలయును. 
నీరాజనం 


అనంతరం శ్రీవారికి, (క్రింది మంత్రముతో కర్సూర నీరాజనమును 
సమర్పించవలెను. 


నర్యప్రజాంమే గోపాయ అమృతత్వాయ జీవసే 
జాతం ads మాణాంచ అమృతే సత్యే ప్రతిష్టితాం 11 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 29 


శ్రీ భూ సమేత శ్రీశ్రీనివాసస్వామినః నీరాజనం దర్శయామి. 
క్షమా ప్రార్థన 

మనం చేసే నిత్యపూజలో తెలిసి, తెలియక మం(త్రములలో, 
ద్రవ్యములలో, నియమములలో, (క్రియలలో కాని జరిగిన తప్పులన్నింటినీ, 
క్షమించమని కోరుతూ శ్రీవారిని ప్రార్థించవలెను. ఎందుకంటే లోపము 
లేకుండా పూజలు చేయుట, (బ్రహ్మదేవునికైనా అసాధ్యం అని మహర్షి 
భృగు వచనం. 

కాయేన వాచా మనసేంద్రియెర్వా 

బుద్భ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్‌ । 

కరోమి యద్యత్‌ సకలం పరస్మై 

నారాయణాయేతి సమర్పయామి ॥ 

ఏతత్‌ సర్వం శ్రీ భూ Aer సమేత శ్రీ GAMA Hwy ॥ 

అని పై మంత్రము చదివి శ్రీ శ్రీనివాస భగవానుడికి నమస్మరించవలెను. 
తీర్ధగ్రహణమ్‌ 

పై విధంగా వేద(ప్రోక్తమైన Spar విధానమును అనుసరించి 
శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఆరాధన జరిపిన తర్వాత, స్వామివారి తీర్థమును, 
క్రింది మంత్రంతో, 3 మార్లు స్వీకరించాలి. 


సాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః 

ఆజన్యకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే । 
అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం 

సర్వ పాపొఘ శమనం శ్రీ శ్రీనివాసస్వామి పాదోదకం పావనం శుభం ॥ 


ఇతి తిరుమల దివ్యక్షేత్ర సంప్రదాయ అనుసరిత శ్రీవేంకటేశ్వర 
నిత్వ పూజా సంపూర్ణమ్‌ T 


30 


శ్రియె పద్మావక్రై నమః 
శ్రీ బ్రహ్మాండపురాణే aie ద సంవాదే శ్రీవేంకటాచలమాహాత్వే 


ఛీ వేంకటేశ సహస్రనామసోత్రమ్‌ 
వసిష్ట ఉవాచ: 


భగవన్‌ కేన విధినా నామభిర్వేంకటేశ్వరమ్‌, 


పూజయామాస తం దేవం (బ్రహ్మా తు కమలైః శుభైః. 1 

పృృచ్చామి తాని నామాని గుణయోగపరాణి కిమ్‌, 

ముఖ్యవృత్తీని కిం బ్రూహి లక్షకాణ్యథవా హరేః. 2 
నారద ఉవాచ: 


నామాన్యనంతాని హరేః గుణయోగాని కానిచిత్‌, 


ముఖ్యవృత్తీని చాన్యాని లక్షకాణ్యపరాణి చ ॥ 3 
పరమారైః సర్వశబైరేకో జేయః పరః పుమాన్‌, 

& & ల 
ఆదిమధ్యాంతరహితస్వవ్యకో౭_నంతరూపబ్ళత్‌ J 4 
చంద్రార్మవహ్నివాయ్వాద్యా (గ్రహర్దాణి నభో దిశః, 
అన్వయవ్యతిరేకాభ్యాం సంతి నో సంతి యన్యతేః॥ 5 
తస్య దేవస్య నామ్నాం హి పారం గంతుం హి కః క్షమః, 
తథా౭_పి చాభిధానాని వేంకటేశస్య కానిచిత్‌ 11 6 


బ్రహ్మగీతాని పుణ్యాని తాని వక్ష్యామి సువ్రత! 
యదుచ్చారణమాత్రేణ విముక్తాఘః పరం వ్రజేత్‌ ॥ 7 


శ్రీ వేంకటోళ నవాననామస్తోతమ్‌ 


వేంకటేశస్య నామ్నాం హి సహ(స్రస్య బుషిర్విధిః 


Soa Hypo తథా దేవః శ్రీవత్సాంకో రమాపతిః 11 8 

బీజభూతస్తధథోంకారో హ్రీం 80 శక్తిశ్ళ కీలకమ్‌, 

ఓం నమో వేంకటేశాయేత్యాదిర్మంత్రోల త్ర కథ్యతే HI 9 

బ్రహ్మోండగర్భః SSSHYo చక్రగదాధరః, 

వినియోగో౭_భీష్టసిద్దా హృదయం సామగాయనః।॥ 10 
ధ్యానమ్‌ 


భాస్వచ్చం[ద్రమసౌ యదీయనయనే భార్యా యదీయా రమా 
యస్మాద్విశ్వసృడష్యభూద్యమికులం యద్భానయుక్తం సదా, 
నాథో యో జగతాం నగేంద్రదుహితుర్నాథో౭_ పి యద్భక్తిమాన్‌ 
తాతో యో మదనస్య యో దురితహా తం వేంకటేశం భజే 1 


BT హస్తా యదీయౌ సురరిపుదలనే NGS శంఖచక్ర 
సేవ్యావంక్రీ స్వకీయావభిదధదధరో దక్షిణో యస్య పాణిః, 
తావన్మాత్రం భవాద్ధిం గమయతి భజతామూరుగో వామపాణిః 
BSS VOSS) లక్ష్మీర్యదురసి లసతస్తం భజే వేంకటేశమ్‌॥ 

ఇతి ధ్యాయన్‌ వేంకటేశం శ్రీవత్సాంకం రమాపతిమ్‌, 
వేంకటేశో విరూపాక్ష ఇత్యారభ్య జపేత్రమాత్‌ ॥ 

వేంకటేశో విరూపాక్షో విశ్వేశో విశ్వభావనః 
విశ్వసృడ్విశ్వసంహర్తా DEP’ విరాడ్వపుః॥ 1 
శేషాద్రినిలయో౭_ శేషభక్తదుఃఖ ప్రణాశనః, 
శేషస్తుత్య్వశ్ళేషశాయీ విశేషజ్ఞో విభుః స్వభూః॥। 2 
విష్ణుర్ణిషుశ్ళ వర్ధిష్ణురుత్సహిష్ణుస్సహిష్టుకః 

భ్రాజిష్ణుశ్చ గ్రసిష్ణుశ్చ వర్తిష్ణుశ్చ PORE ॥ 3 


31 


32 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


కాలయంతా కాలగోప్తా కాలః కాలాంతకోల Jes 
కాలగమ్యః కాలకంఠవంద్యః SOSSS zl 
శంభుః స్వయంభూరంభోజనాభిః స్తంభితవారిధిః, 
అంభోధినందినీజానిః శోణాంభోజపద[ప్రభః॥ 
కంబు(గ్రీవః శంబరారిరూపః శంబరజేక్షణః 
బింబాధరో బింబరూపీ (ప్రతివింబక్రియాతిగః 11 


గుణవాన్‌ గుణగమ్యశ్చ గుణాతీతో గుణ(పియః, 
దుర్గుణధ్వంసకృత్సర్వసుగుణో గుణభాసకః ॥ 
పరేశ పరమాత్మా చ పరంజ్యోతిః పరా గతిః, 
పరం పదం వియద్వాసాః పారంపర్యశుభప్రదః॥। 
బ్రహ్మాండగర్భో బ్రహ్మణ్యో (బ్రహ్మసృడ్‌ బ్రహ్మబోధితః, 
బ్రహ్మస్తుత్యో (బ్రహ్మవాదీ (బ్రహ్మచర్యపరాయణః॥। 
సత్యప్రతార్థసంతుష్టః సత్యరూపీ రుషాంగవాన్‌, 
సోమక(ప్రాణహారీ చానీతామ్నాయో౭_బ్దిసంచరః॥। 
దేవాసురవరస్తుత్యః పతన్మందరధారకః, 
ధన్వంతరిః కచ్చపాంగః పయోనిధివిమంధకః 11 
అమరామృతసంధాతా ధృతసంమోహినీవపుః 
హరమోహకమాయావీ రక్షస్సందోహభంజనః. 
హిరణ్యాక్షవిదారీ చ యజ్ఞో యజ్ఞవిభావనః, 
యజ్జీయోర్వీసముద్ధర్తా లీలాక్రోడః ప్రతాపవాన్‌. 
దండకాసురవిధ్వంసీ వక్రదంట్టః క్షమాధరః, 
గంధర్వశాపహరణః పుణ్యగంధో విచక్షణః 


10 


12 


13 


14 


శ్రీ వేంకటేళ నవాననామస్తోతమ్‌ 


కరాలవక్తః సోమార్మనేత్రః షడ్గుణవైభవః 
శ్వేతఘోణీ ఘూర్జిత భ్రూర్షురురధ్వనివి భ్రమః॥ 
దాఘీయాన్‌ నీలకేశీ చ జాగ్రదంబుజలోచనః, 
ఘృణావాన్‌ ఘృణిసమ్మోహో మహాకాలాగ్సిదీధితిః॥। 
జ్వాలాకరాలవదనో మహోల్మాకులవీక్షణః, 
సటానిర్భిన్నమేఘౌఘో దంట్టారుగ్వాప్తదిక్తటః॥ 
ఉచ్చాాసాకృష్ణభూలేశో నిశ్న్వాసత్యక్తవిశ్వస్ఫట్‌, 
అంతర మజ్జగద్గర్భోల_నంతో (బ్రహ్మకపాలహృత్‌॥ 
ఉ(గో వీరో మహావిష్టు ర్ద్వలనః సర్వతోముఖః, 


నృసింహో భీషణో భద్రో మృత్యుమృత్యుః సనాతనః 


సభాస్తంభోద్భవో భీమః శిరోమాలీ మహేశ్వరః, 
ద్వాదశాదిత్యచూడాలః కల్పధూమసటాచ్చవిః॥ 
హిరణ్యకోరఃస్థలభిన్నఖః సింహముఖో౭_ నఘః, 
(ప్రహాదవరదో ధీమాన్‌ భక్తసంఘ ప్రతిష్టితః॥ 
(బ్రహ్మరు ద్రాదిసం సేవ్యః సిద్ధసాధ్యప్రపూజితః, 
లక్ష్మీనృసింహో దేవేశో జ్వాలాజిహ్వాంత్రమాలికః ॥ 
ఖడ్గీ ఖటీ మహేష్వాసీ కపాలీ ముసలీ హలీ, 

పాళీ శూలీ మహాబాహుర్వరఘ్నో రోగలుంఠకః॥। 
మౌంజీయుక్‌ ఛాత్రకో దండీ కృష్ణాజినధరో వటుః, 
అధీతవేదో వేదాంతోద్దారకో (బ్రహ్మనైష్టికః॥। 
అహీనశయనటీతః ఆదితేయోం_ నఘో హరిః, 
సంవిత్రియః సామవేద్యో బలివేశ్ళ(ప్రతిష్టితః॥ 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


33 


34 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


బలిక్షాలితపాదాబ్లో వింధ్యావలివిమానితః 
త్రిపాదభూమిస్వీకర్తా విశ్వరూప ప్రదర్శకః 


ధృత త్రివిక్రమః స్వాంఘినఖభిన్నాండ(ఖ)కర్పరః, 
పజ్ఞ్జాతవాహినీధారాపవి త్రితజగ(త్రయః॥ 
విధిసమ్మానితః పుణ్యో దైత్యయోద్దా జయోర్డితః, 
సురరాజ్యప్రదః శుక్రమదహృత్సుగతీశ్వరః॥। 
జామదగ్య్యః Hod చ కార్తవీర్యవిదారణః 
రేణుకాయాః శిరోహారీ దుష్టక్షతియమర్దనః॥ 
వర్చస్వీ దానశీలశ్య్ళ ధనుష్మాన్‌ (బ్రహ్మవిత్తమః, 
అత్యుదగ్రః సమగ్రశ్చ న్యగ్రోధో దుష్టనిగ్రహః॥ 
రఘువంశసముద్భూతో రాఘవో భరతా([గజః, 
కౌసల్యాతనయో రామో విశ్వామిత్రప్రియంకరః॥। 
తాటకారిః సుబాహుఘ్నో బలాతిబలమంత్రవాన్‌, 
అహల్యాశాపవిచ్చేదీ (ప్రవిష్టజనకాలయః॥। 
స్వయంవరసభాసంస్థ ఈశచాప(ప్రభంజనః, 
జానకీపరిణేతా చ జనకాధీశసంస్తుతః ॥ 
జమదగ్నితనూజాతయోద్దాల_యోధ్యాధిపాగ్రణీః, 
పితృవాక్య ప్రతీపాలస్యక్తరాజ్యః సలక్ష్మణః॥ 
ససీతశ్చిత్రకూటస్థో భరతా9_9_ హితరాజ్యకః, 
కాకదర్ప(ప్రహర్త్హా చ దండకారణ్యవాసకః॥ 
పంచవట్యాం విహారీ చ స్వధర్మపరిపోషకః, 
విరాధహాల_గస్యముఖ్యమునిసమ్మానితః పుమాన్‌॥ 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


36 


శ్రీ వేంకటేళ నవాననామస్తోతమ్‌ 


ఇం([ధదచాపధరః PEHSS)S Ao Pass, 
ఖరాంతకో దూషణారిగస్తిశిరస్మరిపుర్భషః।॥। 
తతః శూర్పణఖానాసాచ్చేత్తా వల్శలధారకః, 
జటావాన్‌ పర్ణశాలాస్టో మారీచబలమర్దకః॥ 
పక్షిరాట్కతసంవాదో రవితేజా మహాబలః, 
శబర్యానీతఫలభుక్‌ హనూమత్సరితోషితః॥। 
సుగ్రీవాభయదో దైత్యకాయక్షేపణభాసురః, 
సప్తతాలసముచ్చేత్తా వాలిహృత పిసంవృతః।॥। 
వాయుసూనుక్ళతా సేవస్యక్తపంపః కుశాసనః, 
ఉదన్వత్తీరగః శూరో విభీషణవరటప్రదః ॥ 


సేతుకృద్దెత్యహా ప్రాప్తలంకోల_లంకారవాన్‌ స్వయమ్‌, 
Q — 


అతికాయశిరశ్ఫేత్తా కుంభకర్ణవిభేదనః I 
దశకంఠశిరోధ్వంసీ జాంబవ(త్రముఖావృతః, 
జానకీశ సురాధ్యక్షః సాకేతేశః పురాతనః ॥ 
పుణ్యశ్లోకో వేదవేద్యః స్వామితీర్థనివాసకః, 
లక్షీసరణేలిలోలో లక్ష్మీశో లోకరక్షకః ॥ 


దేవకీగర్భసంభూతో యశోదేక్షణలాలితః 
వసుదేవకృతస్తోత్రో నందగోపమనోహరః॥ 


చతుర్భుజః కోమలాంగో గదావాన్నీలకుంతలః 
పూతనాప్రాణసంహర్తా తృణావర్తవినాశనః॥ 


గర్గారోపితనామాంకో వాసుదేవో హ్యధోక్షజః, 
గోపికాస్తన్యపాయీ చ బలభద్రానుజో౭_చ్యుతః॥। 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


35 


36 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


వైయాత్రునఖభూషశ్చ వత్సజిద్వత్సవర్ధనః, 


a 


క్రీరసారాశనరతో దధిభాండప్రమర్దనః 1 
నవనీతాపహర్తా చ నీలనీరదభాసురః, 
ఆభీరదృష్టదౌర్దన్యో నీలపద్మనిభాననః ॥ 
మాతృదర్శితవిశ్వాల 9 _ స్య ఉలూఖలనిబంధనః, 
నలకూబరశాపాంతో గోధూలిచ్చురితాంగకః॥ 
గోసంఘరక్షకః (de® బృందారణ్యనివాసకః, 
వత్సాంతకో బకద్వేషీ దైత్యాంబుదమహోానిలః॥ 
మహాజగరచండాగ్నిః శకటప్రాణకంటకః, 
ఇంధ్రసేవ్యః పుణ్యగాత్రః ఖరజిచ్చండదీధితిః॥ 
తాలపక్వఫలాశీ చ కాలీయఫణిదర్పహో, 
నాగపత్నీస్తుతి ప్రీతః (ప్రలంబాసురఖండనః॥। 
దావాగ్నిబలసంహారీ ఫలహారీ గదా(గ్రజః, 
గోపాంగనాచేలచోరః పాథోలీలావిశారదః॥। 
వంశగాన ప్రవీణశ్ళ గోపీహస్తాంబుజార్చితః, 
మునిపత్స్యాహృతాహారో మునిశ్రేష్టో మునిప్రియః॥ 
గోవర్ధనా[ద్రిసంధర్తా సంక్రందనతమో9 పహః, 
సదుద్యానవిలాసీ చ రాసకీడాపరాయణః॥ 
వరుణాభ్యర్శితో గోపీ ప్రార్థితః పురుషోత్తమః, 
అక్రూరస్తుతిసం ప్రీతః కుబ్దాయౌవనదాయకః ॥ 
SYS SHES చ చాణూరోదరదారణః, 
మల్లయుద్దాగ్రగణ్యశ్చ పితృబంధనమోచకః॥। 


48 


49 


50 


51 


52 


53 


54 


55 


56 


57 


58 


శ్రీ వేంకటేశ నహగ్రనామస్తోతమ్‌ 
మత్తమాతంగపంచాస్యః కంసగగ్రీవానికృంతనః 
ఉగ్రసేన ప్రతిష్టాతా రత్నసింహాసనస్థితః॥ 59 
కాలనేమిఖలద్వేషీ ముచుకుందవర(ప్రదః, 
సాల్వసేవితదుర్దర్శ రాజస్మయనివారణః॥ 60 

QA 

రుక్మిగర్వాపహారీ చ రుక్మిణీనయనోత్సవః, 
ప్రద్యుమ్నజనకః కామీ ప్రద్యుమ్నో ద్వారకాధిపః॥। 61 
మణ్యాహర్త్హా మహామాయో జాంబవతృతసంగరః, 
జాంబూనదాంబరధరో Kary జాంబవతీవిభుః॥ 62 


కాలిందీప్రథితారామకేలిర్గుంజావతంసకః, 
మందారసుమనోభాస్వాన్‌ శచీశాభీష్టదాయకః॥ 63 
సత్రాజిన్మానసోల్లాసీ సత్యాజానిః శుభావహః, 

శతధన్వహరః సిద్ధః పాండవ aoe ssa 64 
భద్రప్రియః సుభద్రాయా భ్రాతా నాగ్నజితీవిభుః 
కిరీటకుండలధరః కల్పపల్లవలాలితః॥। 65 
భైష్మీ ప్రణయభాషావాన్‌ మిత్రవిందాధిపోల_ భయః, 
స్వమూర్తికేలిసం ప్రీతో లక్ష్మణోదారమానసః।॥ 66 
ప్రాగ్టోతిషాధిపధ్వంసీ తత్రైన్యాంతకరోఐ_మృతః, 

భూమిస్తుతో భూరిభోగో భూషణాంబరసంయుతః ॥ 67 
బహురామాకృతాషహ్లాదో గంధమాల్యానులేపనః, 
నారదాదృష్టచరితో దేవేశో విశ్వరాడ్గురుః॥ 68 


బాణబాహువిదారశ్చ తాపజ్వరవినాశకః, 
ఉషోద్ధర్షయితా౭_వ్యక్తః శివవాక్తుష్టమానసః ॥ 69 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 

మహేశజ్వరసంస్తుత్యః శీతజ్వరభయాంతకః, 
నృగరాజోద్దారకశ్చ పౌండ్రకాదివధోద్యతః॥ 70 
వివిధారిచ్చలోద్విగ్నబాహ్మణేషు దయాపరః, 
జరాసంధబలద్వేషీ కేశిదైత్యభయంకరః॥ 71 
చక్రీ చైద్యాంతకః సభ్యో రాజబంధవిమోచకః, 
రాజసూయహవిర్భోక్తా స్నిగ్గాంగః శుభలక్షణః॥ 72 
ధానాభక్షణసం ప్రీతః కుచేలాభీష్టదాయకః, 
సత్వాదిగుణగంభీరో ద్రౌపదీమానరక్షకః॥ 73 
భీష్మధ్యేయో భక్తవశ్యో భీమపూజ్యో దయానిధిః, 
దంతవక్రశిరశ్శేత్తా కృష్ణః కృష్ణాసఖః స్వరాట్‌ ॥ 74 
వైజయంతీప్రమోదీ చ బర్షిబర్హవిభూషణః, 
పార్థకౌరవసంధానకారీ దుశ్శాసనాంతకః॥ 75 
బుద్లో విశుద్దః సర్వజ్ఞః క్రతుహింసావినిందకః, 

Q (7) or 
(BDI Hsrssors DGS (QHD SSS 76 
నిర్వికారో నిర్మమశ్చ నిరాభాసో నిరామయః, 
జగన్మోహకధర్మీ చ దిగ్వస్రో దిక్చతీశ్వరః॥ 77 
Sd) మ్లేచ్చప్రహర్తా చ దుష్టనిగ్రహకారకః, 
ధర్మ(ప్రతిష్టాకారీ చ చాతుర్వర్థ్యవిభాగక్ళత్‌ HI 78 
యుగాంతకో యుగాక్రాంతో యుగకృద్యుగభాసకః, 
కామారిః కామకారీ చ నిష్మామః కామితార్థదకః॥ 79 


So వరేణ్యః సవితుః శార్జీ వైకుంఠమందిరః 
హయగ్రీవః కైటభారిః గ్రాహఘ్నో గజరక్షరః॥ 80 


శ్రీ SosSS నవాననామస్తోతమ్‌ 


సర్వసంశయవిచ్చేత్తా సర్వభక్తసముత్సుకః 

BSG కామహారీ చ కలా కాష్టా స్ఫృతిర్ధృతిః॥ 
అనాదిరప్రమేయౌజాః ప్రధానః సన్నిరూపకః, 

నిర్లేపో నిస్ఫృహో౭_సంగో నిర్భయో నీతిపారగః॥ 
నిషప్లేష్యో నిష్మియః శాంతో నిష్ప్రపంచో నిధిర్నయః, 
కర్యకర్శీ DEO) చ కర్మేప్పుః కర్మభావనః॥ 

కర్మాంగః కర్మవిన్యాసో SDSS) మహావ్రతీ, 
కర్మభుక్కర్శఫలదః కర్మేశః కర్మని Nora 

నరో నారాయణో దాంతః కపిలః కామదః శుచిః, 
Sar జప్తాం క్షమాలావాన్‌ గంతా నేతా లయో గతిః॥ 


Bef [ద్రష్టా రిపుద్వేష్టా రోష్టా Sap మహానటః, 

రోద్దా Sop మహాయోద్దా (శ్రద్ధావాన్‌ సత్యధీః శుభః॥ 
మంత్రీ Lois MOSBY మంహ్రకృత్సరమంత్రహృత్‌, 
మంత్రభృన్మంత్రఫలదో మంగ్రేశో మం(్రవిగహః॥। 
మండత్రాంగో మండ్రవిన్యాసో మహామం(త్రో మహాక్రమః, 
సిరధీః స్థిరవిజ్ఞానః సిర(ప్రజ్ఞః సిరాసనః॥। 

@ Q (Sy ® ఇ @ 

సిరయోగః సిరాధారః సిరమార్గః సిరాగమః 

@ @ ® ౧ 0 

నిశేయసో నిరీహోల_గ్నిర్పిరవద్యో నిరంజనః॥ 

నిర్వెరో నిరహంకారో నిరంభో నిరసూయకః, 
అనంతోల_ నంతబాహూరురనంతాంమఘ్రిరనంతద్భక్‌ I 


అనంతవక్రోలి నంతాంగో౭ నంతరూపో హ్యనంతక్ళత్‌, 
ఊర్వరేతా ఊర్ద్వలింగో హ్యూర్థ్వమూర్హోర్ధ్వశాఖకః॥ 


81 


82 


83 


84 


85 


86 


87 


88 


89 


90 


91 


39 


40 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


ఊర్థ్వ ఊర్థ్వాధ్వరక్షీ చ హ్యూర్థ్వజ్వాలో నిరాకులః, 
Deo బీజ(ప్రదో నిత్యో నిదానం నిష్మతిః Hsu 
మహానణీయాన్‌ గరిమా సుషమా చిత్రమాలికః, 
SH eggs జ్యోతిర్నభస్వాన్నిర్నభా నభః॥రీ 
అభుర్విభుః ప్రభుః శంభుర్మహీయాన్‌ భూర్భువాకృతిః, 
మహానందో మహాశూరో మహోరాశిర్మహోత్సవః॥ 
మహాక్రోధో మహాజ్వాలో మహాశాంతో మహాగుణః 
సత్యవ్రతః సత్య్వపరః సత్యసంధః సతాం గతిః ॥ 
సత్వేశః సత్యసంకల్పః సత్యచారిత్రలక్షణః, 
అంతశ్ళరో హ్యంతరాత్మా పరమాత్మా చిదాత్మకః 11 
SSS రోచమానశ్చ సాక్షీ శౌరిర్ణనార్దనః 
ముకుందో నందనిష్టందః స్వర్ణబిందుః పురందరః॥। 


అరిందమః సుమందళ్ళ్చ కుందమందారహాసవాన్‌, 
స్యందనారూఢచండాంగో హ్యానందీ నందనందనః ॥ 


అనసూయానందనో౭_త్రినేత్రానందః సునందవాన్‌, 
శంఖవాన్సంకజకరః కుంకుమాంకో జయాంకుశః ॥ 


అంభోజమకరందాఢ్యో నిష్పంకో౭_గరుపంకిలః, 
ఇంద్రశ్చంద్రరథశ్చంద్రో౭_ తిచంద్రశ్చంద్రభాసకః॥। 
ఉపేంద్ర ఇంద్రరాజశ్ళ వాగింద్రశృంద్రలోచనః, 
(ప్రత్యక్‌ పరాక్‌ పరంధామ పరమార్థః పరాత్సరః ॥ 
అపారవాక్‌ పారగామీ పారావారః పరావరః, 


సహస్వానర్థదాతా చ సహనః సాహసీ జయో 


92 


93 


94 


95 


96 


97 


98 


99 


100 


101 


102 


శ్రీ వేంకటోేళ నవాననామస్తోతమ్‌ 


తేజస్వీ వాయువిశిఖీ తపస్వీ తాపసోత్తమః, 
ఐశ్వర్యోద్భూతికృద్భూతిరై శ్వర్యాంగకలాపవాన్‌ J 
అంభోధిశాయీ భగవాన్‌ సర్వజ్ఞః స్సామపారగః, 
మహాయోగీ మహాధీరో మహాభోగీ మహా(ప్రభుః॥। 
మహావీరో మహాతుష్టిర్మహాపుష్టిర్మహాగుణః, 
మహాదేవో మహాబాహుర్మహాధర్మో మహేశ్వరః॥ 
సమీపగో దూరగామీ స్వర్ణమార్గనిరర్గలః, 

నగో నగధరో నాగో నాగేశో నాగపాలకః॥ 
హిరణ్మయః స్వర్ణరేతా హిరణ్యార్చిర్దిరణ్యదః, 
గుణగణ్యః శరణ్యశ్చ పుణ్యకీర్తిః పురాణగః॥। 
జన్యభృజ్ఞన్యసన్నద్లో దివ్యపంచాయుధో వశీ, 
దౌర్జన్యభంగః పర్జన్యః సౌజన్యనిలయో లయః॥। 
జలంధరాంతకో భస్మదైత్యనాశీ మహామనాః, 

(See శ్రవిష్టో ద్రాఘిష్టో moe గరుడధ్వజః॥। 

జ్యేష్టో ద్రఢిష్టో SESE ద్రాఘీయాన్‌ ప్రణవః ఫణీ, 
సం(ప్రదాయకరః స్వామీ సురేశో మాధవో Sots 
నిర్నిమేషో విధిర్వేధా బలవాన్‌ జీవనం బలీ, 

స్మర్తా (Sar వికర్తా చ ధ్యాతా నేతా సమోఐ_సమః।॥ 
హోతా పోతా మహావక్తా Som మంతా ఖలాంతకః, 
దాతా గ్రాహయితా మాతా నియంతా౭_నంతవైభవః ॥ 
గోప్తా గోపయితా హంతా ధర్మజాగరితా ధవః, 

కర్తా క్షేత్రకరః క్షేతప్రదః క్షేత్రజ్ఞ ఆత్మవిత్‌ ॥ 


41 


103 


104 


105 


106 


107 


108 


109 


110 


111 


112 


1138 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 

క్షేత్రీ క్షేత్రహరః క్షేతృ ప్రియః క్షేమకరో మరుత్‌, 
భక్తిప్రదో ముక్తిదాయీ శక్తిదో యుక్తిదాయకః ॥ 114 
శక్తియుజ్మొక్తికస్రగ్వీ సూక్తిరామ్నాయసూక్తిగః, 
ధనంజయో ధనాధ్యక్షో ధనికో ధనదాధిపః ॥ 115 
మహాధనో మహామానీ దుర్యోధనవిమానితః, 
రత్నాకరో రత్నరోచీ రత్నగర్భాశ్రయః శుచిః ॥ 116 
రత్నసానునిధిర్మౌలిరత్నభా రత్నకంకణః, 
అంతర్లక్ష్యోవి ంతరభ్యాసీ చాంతర్భ్యేయో జితాసనః॥ 117 
అంతరంగో దయావాంశ్చ హ్యంతర్మాయో మహార్ణవః, 
సరసః సిద్దరసికసిద్దిః సాధ్యః సదాగతిః॥। 118 

® ® 
SADISH మహాయుష్మానర్చిష్మానోషధీపతిః, 
అష్టశ్రీ రష్టభాగోల_ష్టకకుబ్యాప్తయశో వ్రతీ ॥ 119 
అష్టాపదః సువర్ణాభో హ్యష్టమూర్తిస్రిమూర్తిమాన్‌, 
అస్వప్పః Asie స్వప్పః సుస్వష్నఫలదాయకః॥। 120 
దుస్సృప్నధ్వంసకో ధ్వస్తదుర్నిమిత్తః శివంకరః 
సువర్ణవర్ణః సంభావ్యో SOs వర్ణసమ్ముఖః॥। 121 
సువర్ణముఖరీతీరశివధ్యాతపదాంబుజః, 
దాక్షాయణీవచస్తుష్టో దుర్వాసోదృష్టిగోచరః ॥ 122 
అంబరీషవత ప్రీతో మహాకృత్తివిభంజనః, 
మహాభిచారకధ్వంసీ కాలసర్పభయాంతకః॥। 123 
సుదర్శనః కాలమేఘశ్వ్యామః (శీమంత్రభావితః, 
హేమాంబుజసరస్నాయీ శ్రీమనోభావితాక్ళతిః॥ 124 


శ్రీ వేంకబోళ Si STM ED 43 
శ్రీప్రదత్తాంబుజస్రగ్వీ శ్రీకేలిః శ్రీనిధిర్భవః, 
శ్రీప్రదో వామనో లక్ష్మీనాయకశ్ళ్చ చతుర్భుజః॥ 125 
సంతృప్త HHS స్తీర్థస్నాతృసౌఖ్యప్రదర్శకః, 
అగస్వ్యస్తుతిసంహృష్ణో దర్శితావ్యక్తభావనః॥ 126 
కపిలార్భిః కపిలవాన్‌ సుస్నాతాఘవిపాటనః, 
వృషాకపిః కపిస్వామిమనోల_౦తఃస్థితవి గ్రహః॥ 127 
వహ్నిపియో౭_ర్థసంభావ్యో జనలోకవిధాయకః, 
వహ్నిపభో వహితేజాః శుభాభీష్టప్రదో యమీ॥ 128 
వారుణక్ష్మేత్రనిలయో వరుణో వారణార్శితః, 
వాయుస్థానకృతావాసో వాయుగో వాయుసంభృతః॥ 129 


Hirosso Dass యమలోకనివారణః, 
యమినామగ్రగణ్యశ్చ్ళ Soca యమభావితః॥ 130 
ఇంద్రోద్యానసమీపస్థః ఇంద్రద్భగ్విషయః ప్రభుః, 
యక్షరాట్సరసీవాసో హ్యక్షయ్యనిధికో శక్ళత్‌॥ 131 
స్వామితీర్థకృతావాసః స్వామిధ్యేయో హ్యధోక్షజః 
వరాహాద్యష్టతీర్థాభి సేవితాం Goss Sosa 132 
పాందుతీర్థాభిషిక్తాంగో యుధిష్టిరవరప్రదః, 

భీమాంతకరణారూఢః శ్వేతవాహనసఖ్యవాన్‌॥ 133 
నకులాభయదో మాడ్రీ సహదేవాభివందితః, 

కృష్ణాశపథసంధాతా కుంతీస్తుతిరతో దమీ॥ 134 
నారదాదిమునిస్తుత్యో నిత్యకర్మపరాయణః, 

దర్శితావ్యక్తరూపశ్చ వీణానాదప్రమోదితః।॥ 135 


44 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


షట్యోటితీర్థచర్యావాన్‌ దేవతీర్థకృతాశ్రయః, 
బిల్వామలజలస్నాయీ సరస్వత్యంబుసేవితః॥ 
తుంబురూదకసంస్పర్శజనచిత్తతమో9_పహః, 
మత్స్యవామనకూర్మాదితీర్థరాజః పురాణభ్ళత్‌ ॥ 
చక్రధ్య్వేయపదాంభోజః శంఖపూజితపాదుకః, 
రామతీర్థవిహారీ చ బలభద్రప్రతిష్టితః ॥ 
జామదగ్య్యసరస్తీర్ణజల సేచనతర్చితః, 
పాపాపహారికీలాలసుస్నాతాఘవినాశనః ॥ 
నభోగంగాభిషిక్తశ్చ నాగతీర్థాభిషేకవాన్‌, 
కుమారధారాతీర్థస్థ్టో వటువేషః సుమేఖలః॥ 
వృద్ధస్య సుకుమారత్వప్రదః సౌందర్యవాన్‌ సుఖీ, 
ప్రియంవదో మహాకుక్తిరిక్షాకుకులనందనః ॥ 
నీలగోక్షీరధారాభూర్వరాహాచలనాయకః, 
భరద్వాజ|ప్రతిష్టావాన్‌ బృహస్పతివిభావితః ॥ 
అంజనాకృతపూజావాన్‌ ఆంజనేయకరార్శితః, 
అంజనా [దినివాసశ్చ ముంజకేశః పురందరః ॥ 
కిన్నరద్వయసంబంధిబంధమోక్షపదాయకః, 
వైఖానసమభఖారంభో వృషజ్జేయో వృషాచలః I 
వృషకాయప్రభేత్తా చ క్రీడనాచారసం[భ్రమః, 
సౌవర్చలేయవిన్యస్తరాజ్యో నారాయణప్రియః ॥ 
దుర్మేధోభంజకః ప్రాజ్ఞో బ్రహ్మోత్సవమహోత్ల్సుకః, 
భద్రాసురశిరశ్శేత్తా భద్రక్షేతీ బీ సుభద్రవాన్‌ ॥ 


136 


137 


138 


139 


140 


141 


142 


1438 


144 


145 


146 


శ్రీ వేంకటేళ నవాననామస్తోతమ్‌ 


మృగయాల క్రీణసన్నాహః శంఖరాజన్యతుష్టిదః 
స్థాణుస్టో వైనతేయాంగభావితో హ్యశరీరవాన్‌ I 
భోగీం ద్రభోగసంస్థానో బ్రహ్మాదిగణ సేవితః, 
సహస్రార్మచ్చటాభాస్వద్విమానాంతఃస్థితో గుణీ॥ 
DAS SH SARS: సనందనపరీవృతః, 
జాహ్నవ్యాదినదీసేవ్యః సురేశాద్యభివందితః I 
సురాంగనానృత్యపరో గంధర్వోద్దాయన ప్రియః, 
రాకేందుసంకాశనఖః కోమలాంఘిసరోరుహః॥ 
కచ్చపప్రపదః కుందగుల్భకః స్వచ్చకూర్చరః, 
DHS GS స్రాఢ్యకటిదే శస్థమేఖలః I 
ప్రోల్లసచ్చ్ళురికాభాస్వత్మటిదేశః శుభంకరః, 
అనంతపద్మజస్థాననాభిర్మాక్తికమాలికః॥ 
మందారచాంపేయమాలీ రత్నాభరణసంభ్భతః 
లంబయజ్ఞోపవీతీ చ చంద్రశ్రీఖండలేపవాన్‌॥ 
వరదో భయదశ్ళక్రీ sod) కౌస్తుభదీప్తిమాన్‌, 
శ్రీవత్సాంకితవక్షస్నో లక్ష్మీసం శ్రితహృత్తటః ॥ 
నీలోత్సలనిభాకారః శోణాంభోజసమాననః, 
కోటిమన్మథలావణ్యశ్ళ్చం ద్రికాస్మితపూరి తః I 
సుధాస్వచ్చోర్థ్వపుం డ్రశ్చ కసూరీతిలకాంచితః 
పుండరీకేక్షణః Sg మౌలిశోభావిరాజితః ॥ 
పద్మస్థః పద్మనాభశ్చ సోమమండలగో బుధః, 
వహ్నిమండలగః సూర్యః సూర్యమండలసంస్థితః॥ 


45 


147 


148 


149 


150 


151 


152 


153 


154 


155 


156 


157 


46 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


శ్రీపతిర్భూమిజానిశ్చ విమలాద్యభిసంవృతః 
జగత్ముటుంబజనితా రక్షకః కామితప్రదః॥ 


అవస్థాత్రయయంతా చ విశ్వతేజస్స్వరూపవాన్‌, 
జ్ఞప్తిర్‌జేయో జ్ఞానగమ్యో జ్ఞానాతీతః సురాతిగః॥ 
oo Sy oa oa 
(బ్రహ్మాండాంతర్భహిర్వాపో వేంకటా[దిగదాధరః 
శ్రీవేంకటా[ద్రిగదాధర ఓం నమ ఇతి. 
ఏవం శ్రీవేంకటేశస్య కీర్తితం పరమాద్భుతమ్‌, 
నామ్నాం సహగస్రం సం(్రావ్యం పవిత్రం పుణ్యవర్ధనమ్‌॥ 
శ్రవణాత్సర్వదోషఘ్నం Seo మృత్యునాశనమ్‌ 
దారిద్రభేదనం ధర్యం సర్వైశ్వర్యఫల(ప్రదమ్‌ 11 
కాలాహివిషవిచ్చేది జ్వరాపస్మారభంజనమ్‌, 
విద్యాభిలాషీ విద్యావాన్‌ Sarg ధనవాన్‌ భవేత్‌ ॥ 
అనంతకల్పజీవీ స్యాదాయుష్మామో మహాయశాః, 
Des సుగుణాన్‌ పుత్రాన్‌ లభేతాల౭ 9 యుష్మతస్తతః I 
సం(గామే శత్రువిజయీ సభాయాం ప్రతివాదిజిత్‌, 
దివ్యైర్నామభిరే భిస్తు తులసీపూజనాత్సక్ళత్‌ I 
వైకుంఠవాసీ భగవత్సదృ్భశో విష్ణుసన్నిధౌ, 
కల్లాగపూజనాన్మాసాత్‌ ద్వితీయ ఇవ యక్షరాట్‌ ॥ 
నీలోత్సలార్చనాత్సర్వరాజపూజ్యః సదా భవేత్‌, 
హృత్సంస్థితైర్నామభిస్తు భూయాద్ధృగ్విషయో హరిః ॥ 
వాంఛితార్థం తదా దత్వా వైకుంఠం చ ప్రయచ్చతి, 
త్రిసంధ్యం యో జపేన్నిత్యం సంపూజ్య విధినా Ds 


158 


159 


శ్రీ వేంకటోళ నవాస్రనామస్తోతమ్‌ 
తైవారం పంచవారం వా ప్రత్యహం క్రమశో యమీ, 
మాసాదలక్ష్మీనాశః స్యాత్‌ ద్విమాసాత్వాన్చరేంద్రతా ॥ 
(త్రీమాసాన్మహదైశ్వర్యం తతః సంభాషణం భవేత్‌, 
మాసం పఠన్ఫూనకర్మపూర్తిం చ సమవాప్ప్నుయాత్‌ ॥ 
మార్గభ్రష్టశ్చ సన్మార్గం గతస్వః స్వం స్వకీయకమ్‌, 
చాంచల్యచితోల_ చాంచల్యం మనస్సాాస్థ్రం చ గచ్చతి ॥ 


ఆయురారోగ్యమైశ్వర్యం జ్ఞానం మోక్షం చ విందతి, 
సర్వాన్మామానవాష్నోతి శాశ్వతం చ పదం తథా ॥ 


సత్యం సత్యం పునస్సత్యం సత్యం సత్యం న సంశయః 


10 


11 


12 


47 


ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే వసిష్టనారదసంవాదే శ్రీవేంకటాచలమాహాత్యే 


శ్రీవేంకటేశసహస్రనామస్తోత్రం సమాప్తమ్‌. 
శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే౭_ర్థినామ్‌, 
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌॥ 
శ్రీవేంకటాచలాధీశం శ్రియా౭ ధ్యాసితవక్షసమ్‌, 
(శితచేతనమందారం శ్రీనివాసమహం SEI 


48 


&0 


శ్రీ వేంకటేశ సహస్రనామావళః ప్రారంభః 


శ్రీ వేంకటేశాయ నమః 

విరూపాక్షాయ నమః 

విశ్వేకాయ నమః 

విశ్వభావనాయ నమః 

DSS నమః 

విశ్వసంహర్రే నమః 

విశ్వ్నప్రాణాయ నమః 

విరాడ్వపుషే నమః 

శేషాద్రినిలియాయ నమః 

అశేషభక్తదుఃఖప్రణాశనాయ 
నమః 10 

శేషస్తుత్యాయ నమః 

శేషశాయినే నమః 

విశేషజ్ఞాయ నమః 

విభవే నమః 

స్వభువే నమః 

విష్ణవే నమః 

జిష్టవే నమః 

S098 నమః 

ఉత్సహిష్టవే నమః 

సహిష్టుకాయ నమః 20 

భ్రాజిష్టవే నమః 

గ్రసిష్టవే నమః 

వర్తిష్ణవే నమః 


ర్‌ం భరిష్ణుకాయ నమః 


కాలయంగ(త్రే నమః 

కాలగో(ప్ర్తే నమః 

కాలాయ నమః 

కాలాన్తకాయ నమః 
perc నమః 
కాలగమ్యాయ నమః 30 
కాలకంఠవంద్యాయ నమః 
కాలకలేశ్వరాయ నమః 
శంభవే నమః 

స్వయంభువే నమః 
అంభోజనాభయే నమః 
స్తంభితవారిధయే నమః 
అంభోధినందినీజానయే నమః 
శోణాంభోజపద(ప్రభాయ నమః 
కంబు(గీవాయ నమః 
శంబరారిరూపాయ నమః 40 
శంబరజేక్షణాయ నమః 
వింబాధరాయ నమః 
బింబరూపిణే నమః 
(ప్రతిబింబక్రియాతిగాయ నమః 
గుణవతే నమః 
గుణగమ్యాయ నమః 


ఓం గుణాతీతాయ నమః 


Ee) అబ్టిసంచరాయ నమః 


శ్రీ వేంకబోళ సవననామావలిః ప్రారంభ 


గుణప్రియాయ నమః 
దుర్గుణధ్వంసకృతే నమః 
సర్వసుగుణాయ నమః 50 
గుణభాసకాయ నమః 
పరేశాయ నమః 

పరమాత్మనే నమః 

పరస్మై జ్యోతిషే నమః 
పరాయి గతయే నమః 
పరస్మై పదాయ నమః 
వియద్వాససే నమః 
పారంపర్యశుభప్రదాయ నమః 
(బ్రహ్మాండగర్భాయ నమః 
(బ్రహ్మణ్యాయ నమః 60 
(బ్రహ్మస్ళజే నమః 
బ్రహ్మబోధితాయ నమః 
(బ్రహ్మస్తుత్యాయ నమః 
(బ్రహ్మవాదినే నమః 
(బ్రహ్మచర్యపరాయణాయ నమః 
సత్య(వ్రతార్థ సంతుష్టాయ నమః 
సత్యరూపిణే నమః 
ర్లుషాంగవతే నమః 
సోమకప్రాణహారిణే నమః 
ఆనీతామ్నామాయ నమః 70 


దేవాసురవరస్తుత్యాయ నమః 


49 


పతన్మందరధారకాయ నమః 
ధన్వంతరయే నమః 
కచ్చపాంగాయ నమః 
పయోనిధివిమంథకాయ నమః 
అమరామృతసంధాత్రే నమః 
ధృతసమ్మోహినీవపుషే నమః 
హరమోహకమాయావినే నమః 
రక్షస్సందోహభంజనాయ నమః 
80 
హిరణ్యాక్షవిదారిణే నమః 
యజ్ఞాయ నమః 
యజ్ఞవిభావనాయ నమః 
యజ్ఞియోర్వీసముద్ధర్తే నమః 
లీలాకోడాయ నమః 
(ప్రతాపవతే నమః 
దండకాసురవిధ్వంసినే నమః 
వక్రదంష్టాయ నమః 
క్షమాధరాయ నమః 
గంధర్వశాపహరణాయ నమః 
90 
పుణ్యగంధాయ నమః 
విచక్షణాయ నమః 
కరాళవ(క్రాయ నమః 
సోమార్శ్మనేత్రాయ నమః 


ర్‌ం షడ్డుణవైభవాయ నమః 


శ్వేతఘోణినే నమః 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


ఘూర్జితభ్రువే నమః 
HOCUS ND భ్రమాయ నమః 


దాఘీయసే నమః 
నీలకేశినే నమః 100 
జాగదంబుజలోచనాయ నమః 
ఘృణావతే నమః 


ఘృణిసమ్మోహాయ నమః 
మహాకాలాగ్నిదీధితయే నమః 
జ్వాలాకరాళవదనాయ నమః 
మహోల్యాకులవీక్షణాయ నమః 
సటానిర్భిన్న మేహెఘాయ నమః 
దంట్టారుగ్వాప్తదిక్రటాయ నమః 
ఉచ్చాసాకృష్ణభూతేశాయ నమః 
నిశ్వాసత్యక్తవి Seas నమః 
110 
అంతర్రమజ్జగద్గర్భాయ నమః 
అనంతాయ నమః 
(బ్రహ్మకపాలపహృతే నమః 
ఉగ్రాయ నమః 
వీరాయ నమః 
మహావిష్టవే నమః 
జ్వలనాయ నమః 
సర్వతోముఖాయ నమః 


మృత్యుమృత్యవే నమః 
సనాతనాయ నమః 
సభాస్తంభోద్భవాయ నమః 
భీమాయ నమః 
శిరోమాలినే నమః 
మహేశ్వరాయ నమః 
ద్వాదశాదిత్యచూడాయ నమః 
కల్పధూమసటాచ్చవయే నమః 
హిరణ్యకోరస్థ్రలభిన్నఖాయ నమః 
130 
సింహముఖాయ నమః 
అనఘాయ నమః 
ప్రహాదవరదాయ నమః 
ధీమతే నమః 
భక్తసంఘ ప్రతిష్టితాయ నమః 
బ్రహ్మరు ద్రాదిసం సేవ్యాయ నమః 
సిద్ధసాధ్యప్రపూజితాయ నమః 
లక్ష్మీనృసింహాయ నమః 


దేవేశాయ నమః 
జ్వాలాజిహ్వాంత్రమాలికాయ 
నమః 140 
DES నమః 

BOD నమః 


ఓం నృసింహాయ నమః 
భీషణాయ నమః 120 ఓం మహేష్వాసినే నమః 
భద్రాయ నమః కపాలినే నమః 


శ్రీ వేంకబోళ సవాననామావలిః (Sos? 


ముసలినే నమః 
హలినే నమః 
పాశినే నమః 
శూలినే నమః 
మహాబాహవే నమః 
జ్వరఘ్నాయ నమః 
రోగలుంఠకాయ నమః 
మౌంజీయుజే నమః 
ఛాత్రకాయ నమః 
దండినే నమః 
కృష్ణాజినధరాయ నమః 
వటవే నమః 
అధీతవేదాయ నమః 
వేదాంతోద్ధ్దారకాయ నమః 
(బ్రహ్మనైష్టికాయ నమః 
అహీనశయనప్రీతాయ నమః 
160 


150 


ఆదితేయాయ నమః 
అనఘాయ నమః 

హరయే నమః 
సంవిత్రియాయ నమః 
సామవేద్యాయ నమః 
బలివేశ్శ్మప్రతిష్టితాయ నమః 
బలిక్షాళితపాదాబ్దాయ నమః 


వింధ్యావలళీమానితాయ నమః ఓం అత్యుదగ్రాయ నమః 


51 


త్రిపాదభూమిస్వీకర్రే నమః 
విశ్వరూపప్రదర్శకాయ నమః 
170 
ధృత త్రివిక్రమాయ నమః 
స్వాంఘ్రినఖభిన్నాండఖర్బరాయ 
నమః 
పజ్ఞాతవాహినీధారాపవిత్రిత 
జగత్రయాయ నమః 
విధిసమ్మానితాయ నమః 
పుణ్యాయ నమః 
దైత్యయోద్దే నమః 
జయోర్డితాయ నమః 
సురరాజ్యప్రదాయ నమః 
శుక్రమదహృతే నమః 
సుగతీశ్వరాయ నమః 
జామదగ్నాయ నమః 
కుఠారిణే నమః 
కార్తవీర్యవిదారణాయ నమః 
రేణుకాయాశ్శిరోహారిణే నమః 
దుష్టక్షతియమర్దనాయ నమః 
వర్చస్వినే నమః 
దానశీలాయ నమః 
ధనుష్మతే నమః 
బ్రహ్మవిత్తమాయ నమః 


180 


190 


52 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


సమగ్రాయ నమః 
న్యగ్రోధాయ నమః 
దుష్టనిగ్రహాయ నమః 
రవివంశసముద్భూతాయ నమః 


రాఘవాయ నమః 
భరతా(గజాయ నమః 
కౌసల్యాతనయాయ నమః 
రామాయ నమః 
విశ్వామిత్రప్రియంకరాయ నమః 
తాటకారయే నమః 200 


సుబాహుఘ్నాయ నమః 
బలాతిబలమం[త్రవతే నమః 
అహల్యాశాపవిచ్చేదినే నమః 
(ప్రవిష్టజనకాలయాయ నమః 
స్వయంవరసభాసంస్థాయ నమః 
ఈశచాప(ప్రభంజనాయ నమః 
జానకీపరిణేత్రే నమః 
జనకాధీశసంస్తుతాయ నమః 
జమదగ్నితనూజాతయో దే నమః 
అయోధ్యాధిపాగ్రణ్యే నమః 


210 
పితృవాక్యప్రతీపాలాయ నమః 
త్యక్తరాజ్యాయ నమః 
సలక్ష్మ్యణాయ నమః 


ఓం ససీతాయ నమః 


చిత్రకూటస్థాయ నమః 


భరతాహితరాజ్యకాయ నమః 
SESH SHE నమః 
దండకారణ్యవాసకాయ నమః 
పంచవటీవిహారిణే నమః 
స్వధర్మపరిపోషకాయ నమః 

220 
విరాధఘ్నే నమః 
అగస్యముఖ్యమునిసమ్మానితాయ 

నమః 
పుంసే నమః 
ఇం(దచాపధరాయ నమః 
ఖడ్గధరాయ నమః 
అక్షయసాయకాయ నమః 
ఖరాంతకాయ నమః 
దూషణారయే నమః 
త్రిశిరస్మరిపవే నమః 
వృషాయ నమః 230 
శూర్పణఖానాసాచ్చేత్రే నమః 
వల్శలధారకాయ నమః 
జటావతే నమః 
పర్ణశాలాస్థాయ నమః 
మారీచబలమర్దకాయ నమః 
పక్షిరాట్కతసంవాదాయ నమః 
రవితేజసే నమః 


ఓం మహాబలాయ నమః 


శబర్యానీతఫలభుజే నమః 


శ్రీ వేంకబోళ సవాననామావలిః ప్రారంభ 


53 


హనూమత్సరితోషితాయ నమః ఓం సాకేతేశాయ నమః 


240 
సుగీవాభయదాయ నమః 
దైత్యకాయక్షేపణభాసురాయ 

నమః 
సప్తసాలసముచ్చేత్రే నమః 
వాలిహృతే నమః 
కపిసంవృతాయ నమః 
వాయుసూనుకృతసేవాయ నమః 
త్యక్తపంపాయ నమః 
కుశాసనాయ నమః 
ఉదన్వత్తీరగాయ నమః 
శూరాయ నమః 250 
విభీషణవరప్రదాయ నమః 
DHHS నమః 
దైత్యఘ్నే నమః 
ప్రాప్తలంకాయ నమః 
అలంకారవతే నమః 
అతికాయశిరశ్శేత్రే నమః 
కుంభకర్ణవిభేదనాయ నమః 
దశకంఠశిరోధ్వంసినే నమః 


జాంబవ(త్రముఖావృతాయ 
నమః 
జానకీశాయ నమః 260 


సురాధ్యక్షాయ నమః 


పురాతనాయ నమః 
పుణ్యశ్లోకాయ నమః 
వేదవేద్యాయ నమః 
స్వామితీర్థనివాసకాయ నమః 
లక్షీసరణేళిలోలాయ నమః 
లక్ష్మీకాయ నమః 
లోకరక్షకాయ నమః 
దేవకీగర్భసంభూతాయ నమః 
270 
యశోదేక్షణలాలితాయ నమః 
వసుదేవకృతస్తోత్రాయ నమః 
నందగోపమనోహరాయ నమః 
చతుర్భుజాయ నమః 
కోమలాంగాయ నమః 
గదావతే నమః 
నీలకుంతలాయ నమః 
పూతనాప్రాణంసంహర్రే నమః 
తృణావర్తవినాశనాయ నమః 
గర్గారోపితవామాంకాయ నమః 
280 
వాసుదేవాయ నమః 
అధోక్షజాయ నమః 
గోపికాస్తన్యపాయినే నమః 
బలభ(దానుజాయ నమః 
అచ్యుతాయ నమః 


54 


ఓం చండదీధితయే నమః 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


ఓం వైయాఘ్రనఖభూషాయ నమః 


వత్సజితే నమః 
వత్సవర్గనాయ నమః 
క్రీరసారాశనరతాయ నమః 
దధిభాండప్రమర్దనాయ నమః 
290 
నవనీతాపహర్రే నమః 
నీలనీరదభాసురాయ నమః 
ఆభీరదృష్టదౌర్ణన్యాయ నమః 
నీలపద్మనిభాననాయ నమః 
మాతృదర్శితవిశ్వాసాయ నమః 
ఉలూఖలనిబంధనాయ నమః 
నలకూబరశాపాంతాయ నమః 
గోధూళిచ్చ్ళురితాంగకాయ నమః 
గోసంఘరక్షకాయ నమః 


Barc నమః 300 
బృందారణ్యనివాసకాయ నమః 
వత్సాంతకాయ నమః 
బకద్వేషిణే నమః 


దైత్యాంబుదమహానిలాయ నమః 
మహాజగరచండాగ్నయే నమః 
శకటప్రాణకంటకాయ నమః 
ఇంధద్రసేవ్యాయ నమః 
పుణ్యగాత్రాయ నమః 

ఖరజితే నమః 

310 


తాళపక్వఫలాశినే నమః 
కాళీయఫణిదర్పహ్నే నమః 
నాగపత్నీస్తుతిపీతాయ నమః 
(ప్రలంబాసురఖండనాయ నమః 
దావాగ్నిబలహారిణే నమః 
ఫలాహారిణే నమః 
గదాగజాయ నమః 
గోపాంగనాచేలచోరాయ నమః 
పాథోలీలావిశారదాయ నమః 
వంశగానప్రవీణాయ నమః 
320 
గోపీహస్తాంబుజార్చితాయ నమః 
మునిపత్స్యాహృతాహారాయనమః 
మునిగ్రేష్ణ్టాయ నమః 
మునిపియాయ నమః 
గోవర్ధనాద్రిసంధర్తే నమః 
సంక్రందన తమోపహాయ నమః 
సదుద్యానవిలాసినే నమః 
రాసకీడాపరాయణాయ నమః 
వరుణాభ్యర్బితాయ నమః 
గోపీప్రార్థితాయ నమః 330 
పురుషోత్తమాయ నమః 
అక్రూరస్తుతిసంప్రీతాయ నమః 
కుబ్దాయౌవనదాయకాయ నమః 
మష్టికోరఃప్రహారిణే నమః 
చాణూరోదరదారణాయ నమః 


శ్రీ వేంకబోళ సవాననామావలిః ప్రారంభ 


&O0 


మల్లయుద్దాగ్రగణ్యాయ నమః 
పితృబంధనమోచకాయ నమః 
మత్తమాతంగపంచాస్వాయ 
నమః 
కంసగగ్రీవానికృంతనాయ నమః 
ఉగ్రసేనప్రతిష్టాత్రే నమః 340 
రత్నసింహాసనస్థితాయ నమః 
కాలనేమిఖలద్వేషిణే నమః 
ముచికుందవర[పదాయ నమః 
సాల్వ సేవితదుర్ధర్షరాజన్మయ 
నివారణాయ నమః 
రుక్మిగర్వాపహారిణే నమః 
రుక్మిణీనయనోత్సవాయ నమః 
ప్రద్యుమ్నజనకాయ నమః 
కామినే నమః 
ప్రద్యుమ్నాయ నమః 
ద్వారకాధిపాయ నమః 350 
మణ్యాహర్రే నమః 
మహామాయాయ నమః 
జాంబవతృతసంగరాయ నమః 
జాంబూనదాంబరధరాయ నమః 
గమ్యాయ నమః 
జాంబవతీవిభవే నమః 
కాళిందీ(ప్రథితారామకేళయే 
నమః 


55 


గుంజావతంసకాయ నమః 
మందారసుమనోభాస్వతే నమః 
శచీశాభీష్టదాయకాయ నమః 
360 
సత్రాజిన్మానసోల్లాసినే నమః 
సత్యాజానయే నమః 
శుభావహాయ నమః 
శతధన్వహరాయ నమః 
సిద్దాయ నమః 
పాండవప్రియకోత్సవాయ నమః 
భద్రపియాయ నమః 
సుభద్రాయా భ్రాత్రే నమః 
నాగ్నజితీవిభవే నమః 
కిరీటకుండలధరాయ నమః 
370 
కల్పపల్లవలాలితాయ నమః 
భైష్మీ ప్రణయభాషావతే నమః 
మిత్రవిందాధిపాయ నమః 
అభయాయ నమః 
స్వమూర్తికేళిసంప్రీతాయ నమః 
లక్ష శ్రకోదారమానసాయ నమః 
ప్రాగ్టోతిషాధిపధ్వంసినే నమః 
తత్సెన్యాంతకరాయ నమః 
అమృతాయ నమః 


భూమిస్తుతాయ నమః 380 


56 EDOSTLOI DD వారి వూజా విధానము 


ఓం భూరిభోగాయ నమః సభ్యాయ నమః 
భూషణాంబరసంయుతాయ ఓం రాజబంధవిమోచకాయ నమః 


నమః 
బహురామాకృతాహాదాయ నమః 
గంధమాల్యానులేపనాయ నమః 
నారదాదృష్ట చరితాయ నమః 
దేవేశాయ నమః 
విశ్వరాజే నమః 
గురవే నమః 
బాణబాహువిదారకాయ నమః 
తాపజ్వరవినాశకాయ నమః 

390 
ఉషోద్ధర్షయిత్రే నమః 
ఓం అవ్యక్తాయ నమః 
శివవాక్తుష్టమానసాయ నమః 
మహేశజ్వరసంస్తుత్యాయ నమః 
శీతజ్వరభయాంతకాయ నమః 
నృగరాజోద్ధ్దారకాయ నమః 
పౌండ్రకాదివధోద్యతాయ నమః 
వివిధారిచ్చలోద్విగ్న 
బ్రాహ్మణేషు దయాపరాయ నమః 
జరాసంధబలద్వేషిణే నమః 
కేశిదైత్యభయంకరాయ నమః 

400 
చక్రిణే నమః 
చైద్వాంతకాయ నమః 


రాజసూయహవిర్ఫోక్రే నమః 
స్నిగ్గాంగాయ నమః 
శుభలక్షణాయ నమః 
ధానాభక్షణసంప్రీతాయ నమః 
కుచేలాభీష్టదాయకాయ నమః 
సత్తా ్వదిగుణగంభీరాయ నమః 
410 
ద్రౌపదీమానరక్షకాయ నమః 
భీష్మధ్యేయాయ నమః 
భక్తవశ్యాయ నమః 
భీమపూజ్యాయ నమః 
దయానిధయే నమః 
దంతవక్రశిరశ్ళే త్రే నమః 
కృష్ణాయ నమః 
కృష్ణాసఖాయ నమః 
స్వరాజే నమః 
వైజయంతీప్రమోదినే నమః 
420 
బర్జిబర్హవిభూషణాయ నమః 
పార్థకౌరవసంధానకారిణే నమః 
దుశ్శాసనాంతకారిణే నమః 
బుద్దాయ నమః 
విశుద్దాయ నమః 


శ్రీ వేంకబోళ సవాననామావలిః ప్రారంభ 


సర్వజ్ఞాయ నమః 


క్రతుహింసావినిందకాయ నమఃఓం 


త్రిపుర సప్రీమానభంగాయ నమః 
సర్వశా(సప్త్రవిశారదాయ నమః 
నిర్వికారాయ నమః 430 
నిరమాయ నమః 
నిరాభాసాయ నమః 
నిరామయాయ నమః 
జగన్మోహకధర్మిణే నమః 
దిగ్వస్తాయ నమః 
దిక్చతీశ్వరాయ నమః 
SONS నమః 
DHSS నమః 
దుష్టనిగ్రహకారకాయ నమః 
ధర్మ(ప్రతిష్టాకారిణే నమః 440 
చాతుర్వర్థ్యవిభాగక్ళతే నమః 
యుగాంతకాయ నమః 
యుగాక్రాంతాయ నమః 
యుగక్ళతే నమః 
యుగభాసకాయ నమః 
కామారయే నమః 
కామకారిణే నమః 
నిషామాయ నమః 
కామితార్థదాయ నమః 
సవితుర్వరేణ్యాయ భర్గసే నమః 
450 


57 


శార్‌జ్జ్లిణే నమః 
వైకుంఠమందిరాయ నమః 
హయగ(గీవాయ నమః 
Beoerdab నమః 
గాహఘ్నాయ నమః 
గజరక్షకాయ నమః 
సర్వసంశయవిచ్ఫేత్రే నమః 
సర్వభక్తసముత్సుకాయ నమః 
కపర్షినే నమః 
కామహారిణే నమః 
Sermo నమః 
కాష్టాయిై నమః 

స్త joa నమః 
ధృతయే నమః 
అనాదయే నమః 
అ(ప్రమేయోజసే నమః 
(పధానాయ నమః 
సన్నిరూపకాయ నమః 
Mara నమః 
నిస్సహాయ నమః 
అసంగాయ నమః 
నిర్భయాయ నమః 
నీతిపారగాయ నమః 
నిషేష్యాయ నమః 
నిష్రియాయ నమః 


460 


470 


58 శ్రీవేంకబోళ్ళరస్వామి వారి వూజా విధానము 


ఓం శాంతాయ నమః అక్షమాలావతే నమః 
నిష్ట్రపంచాయ నమః KS నమః 
నిధయే నమః నేత్రే నమః 
నయాయ నమః లయాయ నమః 
కర్మిణే నమః 480  గతయే నమః 
అకర్మిణే నమః శిష్టాయ నమః 
వికర్శ్మిణే నమః ద్రష్ట నమః 
కర్మేప్పవే నమః BDA నమః 
కర్మభావనాయ నమః రోష్టే నమః 
కర్మాంగాయ నమః వేష్టే నమః 510 
కర్మవిన్యాసాయ నమః మహానటాయ నమః 
మహాకర్మిణే నమః OG నమః 
మహావ్రతినే నమః SG నమః 
కర్మభుజే నమః మహాయోద్రే నమః 
కర్మఫలదాయ నమః 490 (SPSS నమః 
కర్మేశాయ నమః సత్యధియే నమః 
కర్మనిగ్రహాయ నమః శుభాయ నమః 
నరాయ నమః మంట్రిణే నమః 
నారాయణాయ నమః మంతాయ నమః 
దాంతాయ నమః మంకత్రగమ్యాయ నమః 520 
కపిలాయ నమః మంతహ్రకృతే నమః 
కామదాయ నమః పరమంహ్రహృతే నమః 
శుచయే నమః మంత్రభ్ళతే నమః 
త్తే నమః ఓం మంత్రఫలదాయ నమః 


ఓం జ(ప్తే నమః 500 Hosa నమః 


శ్రీ వేంకబోళ సవననామావలిః ప్రారంభ 


&0 


మం[(త్రవిగహాయ నమః 
మం(తాంగాయ నమః 
మంక్రవిన్యాసాయ నమః 
మహామంతాయ నమః 
మహాక్రమాయ నమః 
సిరధియే నమః 
స్థిరవిజ్ఞానాయ నమః 
రప్రజ్ఞాయ నమః 
రాసనాయ నమః 


ని 
@ 
2 
@ 
స్థిరయోగాయ నమః 
ని 
@ 
Q 
@ 


530 


నిశ్రేయసాయ నమః 
నిరీహాయ నమః 
అగ్నయే నమః 
నిరవద్వాయ నమః 
నిరంజనాయ నమః 
నిర్వెరాయ నమః 
నిరహంకారాయ నమః 
నిర్ణంభాయ నమః 
నిరసూయకాయ నమః 
అనంతాయ నమః 
అనంతబాహూరవే నమః 
అనంతాం[(ఘయే నమః 550 


540 


&0 


59 


అనంతద్భశే నమః 
అనంతవక్రాయ నమః 
అనంతాంగాయ నమః 
అనంతరూపాయ నమః 
అనంతక్ళతే నమః 
ఊర్థ్వరేతసే నమః 
ఊర్థ్వలింగాయ నమః 
ఊర్థ్వమూర్జే Ses 
ఊర్ద్వశాఖకాయ నమః 
ఊర్థ్వాయ నమః 
ఊర్ణ్వాధ్వరక్షిణే నమః 
ఊర్వజ్వాలాయ నమః 
నిరాకులాయ నమః 
బీజాయ నమః 
బీజప్రదాయ నమః 
నిత్యాయ నమః 
నిదానాయ నమః 
నిష్క joa నమః 
కృతినే నమః 

మహతే నమః 
అణీయసే నమః 
గరిమ్టే నమః 
సుషమాయె నమః 
చిత్రమాలికాయ నమః 
నభస్స ఎ్రలే నమః 


560 


570 


60 


&0 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


నభసో జ్యోతిషే నమః 
నభస్వతే నమః 
నిర్నభసే నమః 
నభసే నమః 
అభవే నమః 
విభవే నమః 
(ప్రభవే నమః 
శంభవే నమః 
మహీయసే నమః 
భూర్భువాకృతయే నమః 
మహానందాయ నమః 
మహాశూరాయ నమః 
మహోరాశయే నమః 
మహోత్సవాయ నమః 
మహాకోధాయ నమః 
మహాజ్వాలాయ నమః 
మహాశాంతాయ నమః 
మహాగుణాయ నమః 
సత్యవ్రతాయ నమః 
సత్య్వవరాయ నమః 
సత్య్వసంధాయ నమః 
సతాం గతయే నమః 
సత్యేశాయ నమః 
సత్యసంకల్సాయ నమః 
సత్యచారిత్రలక్షణాయ నమః 
600 


580 


590 


అంతశ్చరాయ నమః 
అంతరాత్మనే నమః 
పరమాత్మనే నమః 
చిదాత్మకాయ నమః 
రోచనాయ నమః 
రోచమానాయ నమః 
PBB నమః 
శౌరయే నమః 
జనారనాయ నమః 
ముకుందాయ నమః 
నందనిష్పందాయ నమః 
స్వర్ణబిందవే నమః 
పురందరాయ నమః 
అరిందమాయ నమః 
సుమందాయ నమః 
కుందమందారహాసవతే నమః 
స్యందనారూఢచండాంగాయ 
నమః 


610 


ఆనందినే నమః 

నందనందనాయ నమః 

అనసూయానందనాయ నమః 
620 

అ(త్రినేతానందాయ నమః 

సునందవతే నమః 

శంఖవలే నమః 


శ్రీ వేంకబోళ సవాననామావలిః ప్రారంభ 


పంకజకరాయ నమః 
కుంకుమాంకాయ నమః 
జయాంకుశాయ నమః 
అంభోజమకరందాధ్యాయ నమః 
నిషంకాయ నమః 
అగరుపంకిలాయ నమః 
ఇం[దాయ నమః 
చం[ద్రరథాయ నమః 
చం[దాయ నమః 
అతిచం[దాయ నమః 
చం[ద్రభాసకాయ నమః 
ఉపేంద్రాయ నమః 
ఇం[దరాజాయ నమః 
వాగిందాయ నమః 
చం[ద్రలోచనాయ నమః 
(ప్రతీచే నమః 

Son నమః 

DOR ధామ్నే నమః 
పరమార్జాయ నమః 
పరాత్సరాయ నమః 
అపారవాచే నమః 
పారగామినే నమః 
పారావారాయ నమః 
పరావరాయ నమః 
సహస్వతే నమః 


630 


640 


&0 


61 


అర్థదాత్రే నమః 
సహనాయ నమః 
సాహసినే నమః 
జయినే నమః 
తేజస్వినే నమః 
వాయువిశిఖినే నమః 
తపస్వినే నమః 
తాపసోత్తమాయ నమః 
ఐశ్వర్యోద్భూతికృతే నమః 
భూతయే నమః 
ఐశ్వర్యాంగకలాపవతే నమః 
అంభోధిశాయినే నమః 660 
భగవతే నమః 
సర్వజ్ఞాయ నమః 
సామపారగాయ నమః 
మహాయోగినే నమః 
మహాధీరాయ నమః 
మహాభోగినే నమః 
మహాప్రభవే నమః 
మహావీరాయ నమః 
మహాతుష్టయే నమః 
మహాపుష్టయే నమః 
మహాగుణాయ నమః 
మహాదేవాయ నమః 
మహాబాహవే నమః 


650 


670 


62 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


మహాధర్మాయ నమః అలయాయ నమః 
మహేశ్వరాయ నమః జలంధరాంతకాయ నమః 
సమీపగాయ నమః 700 
దూరగామినే నమః భస్మదైత్య్వనాశినే నమః 
స్వర్గమార్గనిరర్ణకాయ నమః మహామనసే నమః 

నగాయ నమః శ్రెష్టాయ నమః 

నగధరాయ నమః 680 శ్రవిష్టాయ నమః 

నాగాయ నమః ద్రాఘిష్టాయ నమః 
నాగేశాయ నమః గరిష్టాయ నమః 
నాగపాలకాయ నమః గరుడధ్వజాయ నమః 
హిరణ్మయాయ నమః జ్యేష్ణాయ నమః 

స్వర్ణరేతసే నమః ద్రఢిష్టాయ నమః 
హిరణ్యార్చిషే నమః వర్షిష్టాయ నమః 710 
హిరణ్యదాయ నమః దాఘీయసే నమః 
గుణగణ్యాయ నమః (ప్రణవాయ నమః 

శరణ్యాయ నమః ఫణినే నమః 

పుణ్యకీర్తయే నమః 690 సంప్రదాయకరాయ నమః 
పురాణగాయ నమః స్వామినే నమః 

జన్యభ్భతే నమః ఓం సురేశాయ నమః 
జన్యసన్నద్ధ్దాయ నమః మాధవాయ నమః 
దివ్యపంచాయుధాయ నమః మాధవే నమః 

వశినే నమః నిరిమేషాయ నమః 
దౌర్భన్యభంగాయ నమః నిధయే నమః 720 
పర్జన్యాయ నమః వేధసే నమః 


సౌజన్యనిలయాయ నమః బలవతే నమః 


శ్రీ వేంకబోళ సవాననామావలిః ప్రారంభ 


Sharad నమః 
బలినే నమః 
సృర్రే నమః 
(SS నమః 
వికర్రే నమః 
ధ్యాత్రే నమః 

నేతే నమః 
సమాయ నమః 
అసమాయ నమః 
SS నమః 
DSB నమః 
మహావడ్రే నమః 
SG నమః 

మన్రే నమః 
ఖలాంతకాయ నమః 
దా(త్రే నమః 
(గాహయిగ్రే నమః 
మాత్రే నమః 
నియనన్రే నమః 
అనంతవైభవాయ నమః 
PP) నమః 
గోపయి(్రే నమః 
హన్రే నమః 
ధర్మజాగరిత్రే నమః 
ధవాయ నమః 


730 


740 


63 


కర్రే నమః 

క్షేతకరాయ నమః 
క్షేతప్రదాయ నమః 
క్షేత్రజ్ఞాయ నమః 
ఆత్మవిదే నమః 

క్షేత్రిణే నమః 
క్షేతహరాయ నమః 
క్షేత్రప్రియాయ నమః 
క్షేమకరాయ నమః 
మరుతే నమః 
భక్తిప్రదాయ నమః 
ముక్తిదాయినే నమః 
శక్తిదాయ నమః 
యుక్తిదాయకాయ నమః 
శక్తియుజే నమః 
మౌక్తికస్రగ్విణే నమః 
సూక్రయే నమః 
ఆమ్నాయసూక్తిగాయ నమః 
ధనంజయాయ నమః 
ధనాధ్యక్షాయ నమః 
ధనికాయ నమః 
ధనదాధిపాయ నమః 
మహాధనాయ నమః 
మహామానినే నమః 
దుర్యోధనవిమానితాయ నమః 


750 


760 


770 


64 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


రత్నాకరాయ నమః 
రత్నరోచిషే నమః 
రత్నగర్భాశ్రయాయ నమః 
శుచయే నమః 
రత్నసానునిధయే నమః 
మౌళిరత్నభాసే నమః 
రత్నకంకణాయ నమః 
అంతర్హకాయ నమః 
అంతర భ్యాసినే నమః 
అంతర్భ్యేయాయ నమః 
జితాసనాయ నమః 
అంతరంగాయ నమః 
దయావతే నమః 
అంతర్మాయాయ నమః 
మహార్ణవాయ నమః 
సరసాయ నమః 
సిద్దరసికాయ నమః 
సిద్ధయే నమః 
సాధ్యాయ నమః 
సదాగతయే నమః 
ఆయుఃపదాయ నమః 
మహాయుసష్మతే నమః 
అర్చిష్మతే నమః 
ఓషధీపతయే నమః 
అష్ట(శ్రియె నమః 


780 


790 


అష్టభాగాయ నమః 
అష్టకకుబ్యాప్తయశసే నమః 
(వ్రతినే నమః 800 
అష్టాపదాయ నమః 
సువర్ణాభాయ నమః 
అష్టమూర్తయే నమః 
(త్రిమూర్తిమతే నమః 
అస్వప్నాయ నమః 
NAMPA నమః 
స్వప్నాయ నమః 
సుస్వషృఫలదాయకాయ నమః 
దుస్ప్వ్వష్నధ్వంసకాయ నమః 
ధ్వస్తదుర్నిమిత్సాయ నమః810 
శివంకరాయ నమః 
సువర్ణవర్ణాయ నమః 
సంభావ్యాయ నమః 
వర్ణితాయ నమః 
వర్ణసమ్ముఖాయ నమః 
సువర్ణముఖరీతీరశివధ్యాత 
పదాంబుజాయ నమః 
దాక్షాయణీవచస్తుష్టాయ నమః 
దుర్వాసోదృష్టిగోచరాయ నమః 
అంబరీష |వ్రత(పీతాయ నమః 
మహాకృత్తివిభంజనాయ నమః 
820 


శ్రీ వేంకబోేళ సవాననామావలిః (Sos? 


&0 


మహాభిచారకధ్వంసినే నమః 
కాలసర్పభయాంతకాయ నమః 
సుదర్శనాయ నమః 
కాలమేఘశ్యామలాయ నమః 
(శీమంత్రభావితాయ నమః 
హేమాంబుజసరస్నాయినే 
నమః 
శ్రీ మనోభావితాకృతయే నమః 
శ్రీప్రదత్తాంబుజప్రగ్విణే నమః 
శీకేళయే నమః 
శీనిధయే నమః 
భవాయ నమః 
శీపదాయ నమః 
వామనాయ నమః 
లక్షీనాయకాయ నమః 
చతుర్భుజాయ నమః 
సంతృప్తాయ నమః 
తర్పితాయ నమః 
తీర్థస్నాతృసౌఖ్య ప్రదర్శకాయ 
నమః 
SAYS సంహృష్టాయ నమః 
దర్శితావ్యక్తభావనాయ నమః 


830 


840 ఓం 


కపిలార్భిషే నమః 
కపిలవతే నమః 


65 


సుస్నాతాఘ విపాటనాయ నమః 
వృషాకపయే నమః 
కపిస్వామిమనోంతస్థిత 
విగహాయ నమః 
వహ్నిపియాయ నమః 
అర్థసంభావ్యాయ నమః 
జనలోకవిధాయకాయ నమః 
వహ్నిపభాయ నమః 
వహితేజసే నమః 
శుభాభీష్టప్రదాయ నమః 
యమినే నమః 
వారుణక్షేత్రనిలయాయ నమః 
వరుణాయ నమః 
వారణార్చితాయ నమః 
వాయుస్థానకృతావాసాయ నమః 
వాయుగాయ నమః 
SPADE) SOD నమః 
యమాంతకాయ నమః 
అభిజననాయ నమః 860 
యమలోకనివారణాయ నమః 
యమినామ(గగణ్యాయ నమః 
సంయమినే నమః 
యమభావితాయ నమః 
ఇంద్రోద్యానసమీపస్థాయ నమః 
ఇంద్రదృగ్విషయాయ నమః 


850 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


ప్రభవే నమః 
యక్షరాట్సరసీవాసాయ నమః 
అక్షయ్యనిధికోశకృతే నమః 
స్వామితీర్థకృతావాసాయ నమః 
870 
స్వామిధ్య్వేయాయ నమః 
అధోక్షజాయ నమః 
వరాహాద్యష్టతీర్థ్ణాభిషేవి తాంఘ్రి 
సరోరుహాయ నమః 
పాందుతీర్థాభిషికాంగాయ నమః 
యుధిష్టిరవరప్రదాయ నమః 
భీమాన్తకరణారూఢాయ నమః 
శ్వేతవాహనసఖ్యవతే నమః 
నకులాభయదాయ నమః 
మా(ద్రీసహదేవాభివందితాయ 
నమః 
కృష్ణాశపథసంధాత్రే నమః880 
కుంతీస్తుతిరతాయ నమః 
దమినే నమః 
నారదాదిమునిస్తుత్యాయ నమః 
నిత్యకర్మపరాయణాయ నమః 
దర్శితావ్యక్తరూపాయ నమః 
వీణానాదప్రమోదితాయ నమః 
షట్యోటితీర్థచర్యావతే నమః 


ఓం దేవతీర్థకృతాశ్రమాయ నమః 


బిల్వామలజలస్నాయినే నమః 
సరస్వత్యంబు సేవితాయనమః 
890 
తుంబురూదకసంస్పర్శజన 
చితతమోపహాయ నమః 
మత్సువామనకూర్ణ్మాది 
తీర్థరాజాయ నమః 
పురాణభ్ళతే నమః 
చక్రధ్యేయపదాంబుజాయ నమః 
శంఖపూజితపాదుకాయ నమః 
రామతీర్థవిహారిణే నమః 
బలభద్రప్రతిష్టితాయ నమః 
జామదగ్య్యసరస్తీర్థజల సేచన 
తర్పితాయ నమః 
పాపాపహారికీలాలసుస్నాతాఘ 
వినాశనాయ నమః 
నభోగంగాభిషికాయ నమః 
నాగతీర్థాభి ASS నమః900 
కుమారధారాతీర్థస్థాయ నమః 


వటువేషాయ నమః 

సుమేఖలాయ నమః 

వృద్ధస్య సుకుమారత్నప్రదాయ 
నమః 

సౌందర్యవతే నమః 

సుఖినే నమః 


శ్రీ వేంకబోళ సవాననామావలిః (Sos? 


పియంవదాయ నమః 
మహాకుక్షయే నమః 


ఓం ఇక్ష్వాకుకులనందనాయ నమః 


నీలగోక్షీరధారాభువే నమః910 
వరాహాచలనాయకాయ నమః 


భరద్వాజ(ప్రతిష్టావతే నమః &o 


బృహస్పతివిభావితాయ నమః 
అజ్ఞానాకృతపూజావలే నమః 
ఆజ్ఞానేయకరార్చితాయ నమః 
అళ్ఞానాద్రినివాసా నమః 
ముంజకేశాయ నమః 
పురన్గరాయ నమః 
కిన్నరద్వంద్వసంబంధి బంధ 
మోక్ష ప్రదాయకాయ నమః 

920 
వైఖానసమభారంభాయ నమః 
వృషజ్జేయాయ నమః 
వృషాచలాయ నమః 
వృషకాయ ప్రభేత్రే నమః 
(కీడనాచారసంబభ్రమాయ నమః 
సౌవర్పలేయవిన్యస్తరాజ్యాయ 

నమః 
నారాయణ(పియాయ నమః 
దుర్మేధోభంజకాయ నమః 
ప్రాజ్ఞాయ నమః 


67 


బ్రహ్మోత్సవమహోత్సుకాయ 
నమః 930 
భద్రాసురశిరశ్శేత్రే నమః 
భద్రక్షేతిణే నమః 
సుభద్రవతే నమః 
మృగయాక్షీణసన్నాహాయ నమః 
శంఖరాజన్యతుష్టిదాయ నమః 
స్థాణుస్థాయ నమః 
వైనతేయాజ్ఞభావితాయ నమః 
అశరీరవతే నమః 
భోగీం ద్రభోగసంస్థానాయ నమః 
బ్రహ్మాదిగణ సేవితాయ నమః 
940 
సహ్రార్మచ్చటా 
భాస్వద్విమానాన్త స్థితాయ 
నమః 
గుణినే నమః 
DAS SHS స్తోత్రాయ నమః 
సననన పరివృతాయ నమః 
జాహ్నవ్యాదినదీసేవ్యాయ నమః 
సురేశాద్యభివందితాయ నమః 
సురాంగనాన్భత్యపరాయ నమః 
గంధర్వోద్దాయన ప్రియాయ 
నమః 
రాకేందుసంకాశ Sarak నమః 


68 


శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


కోమలాంఘిసరోరుహాయ నమః 
950 
కచ్చపప్రదాయ నమః 
కున్దగుల్బకాయ నమః 
స్వచ్చకూర్చరాయ నమః 
DOSES SESS 
దేశసమేఖలాయ నమః 
ప్రోల్లసచ్చురికాభా స్వత్మటి 


దేశాయ నమఃఓం 


శుభంకరాయ నమః 

అనన్తపద్మజస్థాననాభయే నమః 

మౌక్తికమాలికాయ నమః 

మన్గారచామ్పేయమాలినే నమః 

రత్నాభరణసమ్మతాయ నమః 
960 

లమృయజ్ఞోపవీతినే నమః 

చన్చశ్రీఖణ్ణలేపవతే నమః 

వరదాయ నమః 

అభయదాయ నమః 

చక్రిణే నమః 

BBS నమః 

కౌస్తుభదీప్తిమతే నమః 

శ్రీవత్సాజ్క్మితవక్షస్మాయ నమః 

లక్ష్మీసంశ్రితహృత్తటాయ నమః 
970 


నీలోత్సలనిభాకారాయ నమః 
శోణామ్ఫోజసమాననాయ నమః 
కోటిమన్మథలావణ్యాయ నమః 
చగ్టికాస్మితపూరితాయ నమః 
సుధాస్వచ్చోర్థ్వపుబ్లాయ నమః 
కస్తూరీతిలకాళక్సాతాయ నమః 
పుజ్జరీకేక్షణాయ నమః 
స్వచ్చాయ నమః 
మౌలిశోభావిరాజితాయ నమః 
పద్మస్థాయ నమః 980 
పద్మనాభాయ నమః 
సోమమణ్జలగాయ నమః 
బుధాయ నమః 
వహ్నిమండలగాయ నమః 
సూర్యాయ నమః 
సూర్యమణ్జలసంస్థితాయ నమః 
శీపతయే నమః 
భూమిజానయే నమః 
విమలాద్యభిసంవృతాయ నమః 
జగత్ముటుంబజనిత్రే నమః 
990 
రక్షకాయ నమః 
కామితప్రదాయ నమః 
అవస్థాత్రయయన్రే నమః 
విశ్వతేజస్స్వరూపవతే నమః 


శ్రీ Sos BS నవాన్రనామావలిః ప్రారంభో 69 


జ్ఞప్త్రయే నమః సురాతిగాయ నమః 
జేయాయ నమః (బ్రహ్మాణ్ఞాన్తర్బహిర్వాపాయ 
జ్ఞానగమ్యాయ నమః నమః 
జ్ఞానాతీతాయ నమః వేజ్మటాద్రిగదాధరాయ నమః 


1000 
ఇతి (్రీ (బ్రహ్మోణ్ణ పురాణాన్తర్గత (2 Says 
సహగస్రనామావలిస్సమాప్తా. ఓం తత్సత్‌. 


70 


రం 
ర్‌ం 
రం 
రం 
రం 
రం 


శ్రీవేంకటేశ అష్టోత్తర శతనామావళిః 


వేంకటేశాయ 

శేషాద్రినిలియాయ 
వృషదృగ్గోచరాయ 

విష్ణవే 

సదంజనగిరీశాయ 
వృషాద్రిపతయే 
మేరుపుత్రగిరీకాయ 
సరస్వామితటీజుషే 
కుమారాకల్ప సేవ్యాయ 
వ్రిదృ్భగ్విషయాయ 
సువర్చలాసుతన్యస్త సైనాపత్యభరాయ 
రామాయ 

పద్మనాభాయ 

సదా వాయుస్తుతాయ 
త్యక్తవైకుంఠలోకాయ 
గిరికుంజవిహారిణే 
హరిచందనగో త్రేంద్రస్వామినే 
శంఖరాజన్య నేత్రాబ్దవిషయాయ 
వసూపరిచరి(త్రాత్రే 


కృష్ణాయ 


శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 


శ్రీ Josey OES శతనామావళిః 71 


ఓం వేంకటాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం సనకాదిమహాయోగిపూజితాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం దేవజిత్‌ప్రముఖానంతదైత్య సంఘ ప్రణాశినే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శ్వేతద్వీపవసన్ముక్తపూజితాం ఘ్రియుగాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శేషపర్వతరూపత్వ ప్రకాశనపరాయ శ్రీ వేంకటేశాయ నమః 


ఓం సానుస్థాపితతార్‌క్ష్యాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం తార్‌క్షాచలనివాసినే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం మాయాగూఢవిమానాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం గరుడస్మంధవాసినే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం అనంతశిరసే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం అనంతాక్షాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం అనంతచరణాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శ్రీశెలనిలయాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం దామోదరాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం నీలమేఘనిభాయ శ్రీ వేంకటేశాయ నమః 


ఓం బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం వైకుంఠాగత సద్దేమవిమానాంతర్గతాయ శ్రీ వేంకటేశాయ నమః 


ఓం అగస్మాభ్యర్థితాశేషజనడృగ్గోచరాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం వాసుదేవాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం హరయే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం తీర్థపంచకవాసినే శ్రీ వేంకటేశాయ నమః 


ఓం వామదేవ(ప్రియాయ శ్రీ వేంకటేశాయ నమః 


72 శ్రీవేంకబోళ్ళరస్వామి వారి వూజా విధానము 


ఓం జనకేష్టప్రదాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం మార్మండేయమ హా తీర్థజాతపుణ్య ప్రదాయ శ్రీ వేంకటేశాయ నమః 
&0 వాక్చతిబ్రహ్మదాత్రే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం చంద్రలావణ్యదాయినే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం నారాయణనగేశాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం (బ్రహ్మక్లుపోత్సవాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శంఖచక్రవరానమ్రైలసత్‌కరతలాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం కేశవాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం నిత్యయౌవనమూర్తయే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం అర్థితార్థప్రదాత్రే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం విశ్వతీర్ణాఘహారిణే శ్రీ వేంకటేశాయ నమః 


ఓం BAS Ways జనాభీష్టప్రదాయినే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం కుమారధథారికావాసస్మందాభీష్టప్రదాయ శ్రీ వేంకటేశాయ నమః 


ఓం జానుదఘ్నసముద్భూతపో త్రిణే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం కూర్మమూర్తయే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం విభవే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం వైఖానసముని్రేష్టపూజితాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం సింహాచలనివాసాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శ్రీమన్నారాయణాయ శ్రీ వేంకటేశాయ నమః 


ఓం సదృక్తనీలకంఠార్చ్యనృసింహాయ శ్రీ వేంకటేశాయ నమః 


శ్రీ Josey OES SEPAPSEO:? 


ఓం కుముదాక్షగణ శ్రేష్టసైనాపత్యప్రదాయ 
ఠం దుర్మేధఃప్రాణహర్రే 

ఓం శ్రీధరాయ 

ఓం క్షత్రియాంతకరామాయ 

ఓం మత్సురూపాయ 

ఓం పాండవారిప్రహర్రే 

ఓం శ్రీకరాయ 


73 


శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 


ఓం ఉపత్యకా ప్రదే శస్థశంకరధ్యాతమూర్తయే శ్రీ వేంకటేశాయ నమః 


ఓం రుక్మాబ్ద్ధసరసీకూలలక్షీకృత తపస్వినే 
ఓం లసల్లక్మీకరాంభోజదత్తకల్లారక[స్రజే 
ఓం సాల(గామనివాసాయ 

ఓం శుకద్భగ్గోచరాయ 


శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 


ఓం నారాయణార్థితాశేషజనద్భిగ్విషయాయ శ్రీ వేంకటేశాయ నమః 


ఓం మృగయారసికాయ 

ర్‌ం వృషభాసురహారిణే 

ఓం అంజనాగో(త్రపతయే 

Ee) వృషభాలచలవాసినే 

ఓం అంజనాసుత M(B 

ఓం మాధవీయాఘహారిణే 

ఓం (ప్రియంగుపియభక్షాయ 

ఓం శ్వేతకోలవరాయ 

ఓం నీలధేనుపయోధారా సేకదేహోద్భవాయ 


శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వేంకటేశాయ నమః 


74 శ్రీవేంకబోళ్ళరస్వామి వారి వూజా విధానము 


ఓం శంకర[ప్రియమిత్రాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం చోళపుత్రప్రియాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం మధుఘాతినే శ్రీ వేంకటేశాయ నమః 
£0 కృష్ణాఖ్యవి ప్రవేదాంతదేశికత్వప్రదాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం వరాహాచలనాథాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం బలభ[దాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం (త్రివిక్రమాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం మహతే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం హృషీకేశాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం అచ్యుతాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం నీలా(ద్రినింియాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం క్రీరాబ్ధినాథాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం వైకుంఠాచలవాసినే శ్రీ వేంకటేశాయ నమః 
ఓం ముకుందాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం అనంతాయ శ్రీ వేంకటేశాయ నమః 


ఓం విరించాభ్యర్థితానీతసౌమ్యరూపాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే శ్రీ వేంకటేశాయ నమః 
&0 హలాయుధజ గత్తీర్థ సమస్తఫలదాయినే శ్రీ వేంకటేశాయనమః 
ఓం గోవిందాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శ్రీనివాసాయ శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీవేంకటేశ్వర అష్టోత్రరశతనామపూజాం సమర్పయామి 


రేశవాది నామాలు 


ఓం కేశవాయ నమః 

ఓం నారాయణాయ నమః 
ఓం మాధవాయ నమః 
ఓం గోవిందాయ నమః 
ఓం విష్టవే నమః 

ఓం మధుసూదనాయ నమః 
ఓం (తివిక్రమాయ నమః 
ఓం వామనాయ నమః 
ఓం శ్రీధరాయ నమః 

ఓం హృషి కేశాయ నమః 
ర్‌ం పద్మనాభాయ నమః 


ఓం దామోదరాయ నమః 


సంకర్షనాయ నమః 
వాసు దేవాయ నమః 
ప్రద్యుమ్నాయ నమః 


అనిరుధాయ నమః 


పురుషోత్తమాయ నమః 


నారసింహాయ నమః 
అధోక్షజాయ నమః 
అచ్యుతాయ నమః 
జనర్దనాయ నమః 
ఉపేంద్రాయ నమః 
హరయే నమః 


శ్రీకృష్ణాయ నమః 


75 


76 


శ్రీ లక్ష్మీ చతుర్వింశతి నామావళిః 
ఓం శ్రీం శ్రియె నమః 
ఓం శ్రీం SHES నమః 
ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః 
ఓం శ్రీం SAYS era నమః 
ఓం శ్రీం పద్మముఖై నమః 
ఓం శ్రీం (ప్రసన్నముఖ పద్మాయి నమః 
ఓం శ్రీం పద్యకాంత్యై నమః 
ఓం శ్రీం బిల్వవనస్థాయి నమః 
ఓం శ్రీం విష్ణుపత్స్యై నమః 
ఓం శ్రీం విచిత్రకౌమధారిణ్య నమః 
ఓం శ్రీం పృథుక్రోణ్య నమః 
ఓం శ్రీం పక్వబిల్వఫలాపీనతుంగస్తన్రై నమః 
ఓం శ్రీం సురక్త పద్మపషపత్రాభకరపాదతలాయి నమః 
ఓం శ్రీం శుభాయె నమః 
&0 శ్రీం సరత్నాంగద కేయూరకాంచీనూపురశోభితాయి నమః 
ఓం శ్రీం యక్షకర్ణమసంలిప్రసర్వాంగాయి నమః 
ఓం శ్రీం కటకోజ్ఞ్వలాయె నమః 
&0 శ్రీం మాంగల్యాభరణశ్చితైర్ముకాప రెర్విభూషితాయి నమః 


శ్రీ లక్షీ SHE088 నామావలిః 77 


ర్‌ం శ్రీం తాటంకైరవతం HS) శోభమానముఖాంబుజాయై నమః 
ఓం శ్రీం పద్మహస్తాయె నమః 

ఓం శ్రీం హరివల్లభాయె నమః 

ఓం శ్రీం బుగ్యజుస్సామరూపాయై నమః 

ఓం శ్రీం DASH నమః 


ఓం శ్రీం werd నమః 


శ్రీ వేంకటేశ సుప్రభాతమ్‌ 


కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, 
BBQ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్‌. 


ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ, 
ఉత్తిష్ట కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు. 
మాత స్పమస్తజగతాం మధుకైటభారేః 
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే, 
శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే 

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌. 


తవ సుప్రభాత మరవిందలోచనే 

భవతు ప్రసన్నముఖచంద్రమండలే, 
విధిశంకరేంద్ర వనితాభి SHS 
వృషశైలనాథ దయితే దయానిధే. 
అధ్రాదిసప్తబుషయస్సముపాస్య సంధ్యాం 
ఆకాశసింధుకమలాని మనోహరాణి, 
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః 
శేషా(ద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్‌. 
పంచాననాబ్దభవ షణ్ముఖవాసవాద్యాః 
(తైవిక్రమాదిచరితం విబుధాః స్తువంతి, 
భాషాపతిః పఠతి వాసర శుద్ధిమారాత్‌ 
శేషా(ద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్‌. 
ఈషత్సఫుల్ల సరసీరుహ నారికేళ 
పూగ[ద్రుమాది సుమనోహర పాలికానామ్‌, 


శ్రీవేంకబోళ్ళర నుద్రభాతమ్‌ 


ఆవాతి మంద మనిల స్సహ దివ్యగంధైః 
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్‌. 


BAYOS నేత్రయుగ ముత్తమపంజరస్థాః 
పాత్రావశిష్ట కదళీఫల పాయసాని, 

భుక్వా సలీల HS కేళిశుకాః పఠంతి 
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్‌. 


తంట్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్యా 
గాయ త్యనంతచరితం తవ PEED పి, 
భాషాసమగ్రమసకృత్శ్మరచారరమ్యం 
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్‌. 
భృంగావళీ చ మకరంద రసానువిద్ధ 
ర్వుంకారగీతనినదైః సహ సేవనాయ, 
నిర్యాత్యుపాంతసరసీ కమలోదరేభ్యః 
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్‌. 
యోషాగణేన వరదద్శి విమధథ్యమానే 
ఘోషాలయేషు దధిమంధనతీ(వ్రఘోషాః, 
రోషాత్మలిం DSSS కకుభశ్ళ కుంభాః 
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్‌. 
పద్ద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః 

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్య్యా, 
భేరీనినాదమివ DSB తీవ్రనాదం 
శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతమ్‌. 


శ్రీమన్నభీష్టవరదాఖిలలో కబంధో 
శ్రీ శ్రీనివాస జగదేకదయికసింధో, 


10 


11 


12 


79 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


శ్రీ దేవతాగృ్భహభుజాంతరదివ్యమూర్తే 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 13 
శ్రీ స్వామిపుష్మరిణికా8_9_స్లవ నిర్మలాంగాః 

శ్రేయో౭_ర్థినో హరవిరించిసనందనాద్యాః, 

ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 14 


శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి 

నారాయణాద్రి వృషభాద్రి వృషా[ద్రిముఖ్యామ్‌, 

ఆఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 15 


సేవాపరాః శివసురేశకృశానుధర్మ 

రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః, 

బద్ధ్భాంజలి ప్రవిలసన్నిజశీర్పదేశాః 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 16 


ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ 

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః, 

స్వస్వాధికార మహిమాదిక మర్ధయంతే 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 17 
సూర్వ్యేందు భౌమ బుధవాక్చతి కావ్యసౌరి 

స్వర్భాను కేతు ADAG) OAS rare, 
త్వద్దాసదాసచరమావధిదాసదాసాః 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 18 
త్వత్సాదధూళిభరి తస్సురితోత్తమాంగాః 


స్వర్లాపవర్షనిర పేక్షనిజాంతరంగాః, 
౧ ౧ mo 


శ్రీవేంకబోళ్ళర నుద్రభాతమ్‌ 


కల్ప్సాగమా9_ 9_ కలనయా89_ 9_కులతాం లభంతే 


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 


త్వద్గోపురా గ్రశిఖరాణి నిరీక్షమాణాః 
స్వర్ణాపవర్గపదవీం పరమాం (శ్రయంతః, 
మర్యా మనుష్యభువనే మతి మాశ్రయంతే 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 


శ్రీ భూమినాయక దయాదిగుణామృతాబ్దే 
Q 
దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే, 
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంయఘ 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 


శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ 
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే, 
శ్రీవత్సచిహ్న శరణాగతపారిజాత 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 


కందర్చ్పదర్పహరసుందరదివ్యమూర్తే 
కాంతాకుచాంబురుహకుట్మలలో oH gy, 
కల్యాణనిర్మలగుణాకర దివ్యకీర్తే 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 


మీనాక్ళతే SHS కోల నృసింహ వర్ణిన్‌ 
స్వామిన్‌ పరశ్వథతపోధన రామచంద్ర! 
శేషాంశరామ యదునందన SOSH 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 


ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్ధం 
దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణమ్‌, 


(వ 


19 


20 


21 


22 


23 


24 


81 


82 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


ధృత్వా౭_ ద్య వైదికశిఖామణయః ప్రహృష్టాః 
తిష్టంతి వేంకటపతే తవ సుప్రభాతమ్‌. 


భాస్వానుదేతి వికచాని సరోరుహాణి 
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః, 
శ్రీవైష్టవా స్పతతమర్థితమంగళా స్తే 
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్‌. 
బ్రహ్మాదయ స్సురవరా స్సృమహర్షయస్తే 
సంతస్సనందనముఖాస్వథ యోగివర్యాః, 
ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః 
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 
లక్ష్మీనివాస నిరవద్యగుణైకసింధో 
సంసారసాగరసముత్తరణైక DS, 
వేదాంతవేద్యనిజవైభవ భక్తభోగ్య 

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 
ago వృషాచలపతే రిహ సుప్రభాతం 

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః, 
తేషాం (ప్రభాతసమయే స్మృతిరంగభాజాం 


ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం (Vrs, 


25 


26 


27 


28 


29 


శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్‌ 


శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే౭_ర్థినామ్‌, 
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌. 


విభ్రమాలోకసు rd Sos, 


స 
చకుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌. 


లక్షీ 
& 
శ్రీ వేంకటాద్రిశ్ళంగాగ్ర మంగళాభరణాం[ఘయే, 
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌. 
సర్వావయవసౌందర్యసంపదా సర్వచేతసామ్‌, 
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌. 
నిత్యాయ నిరవద్వాయ సత్యానందచిదాత్మనే, 
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌. 
స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే, 
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్‌. 
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే, 
ప్రయుంజే పరతత్వాయ వేంకటేశాయ మంగళమ్‌. 
అకాలతత్త్వ మ(శ్రాంత మాత్మనామనుపశ్యతామ్‌, 
అతృపమృతరూ పాయ వేంకటేశాయ మంగళమ్‌. 
ప్రాయ స్ప్వ్వచరణా పుంసాం శరణ్యత్వేన పాణినా, 
కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌. 
దయా9_మృతతరంగిణ్యా స్తరంగై రివ శీతలైః, 
అపాంగై Hoss విశ్వం వేంకటేశాయ మంగళమ్‌. 


10 


83 


84 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 
పస్రగ్భూషాంబర హేతీనాం సుషమా9_ 9_ వహమూర్తయే, 
సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌. 11 
శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్మరిణీతటే, 
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌. 12 
శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే, 
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌. 13 
మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమైః, 
HOGS) పూర్వైరాచార్యైః సతృతాయాస్తు మంగళమ్‌. 14 


శ్రీ వేంకటేశ ప్రపత్తిః 


ఈశానం జగతో8_ స్య వేంకటపతే ర్విష్టోః పరాం పేయసీం 
తద్వక్షుస్థలనిత్యవాసరసికాం తత్‌ క్షాంతిసంవర్ణినీమ్‌, 
పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం 
వాత్సల్యాదిగుణోజ్ఞ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్‌. 1 


శ్రీమన్‌! కృపాజలనిధే! కృతసర్వలోక! 
సర్వజ్ఞ! శక్త! నతవత్సల! సర్వశేషిన్‌! 
స్వామిన్‌! సుశీలసులభాగ్రితపారిజాత! 
శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 


ఆనూపురార్పితసుజాతసుగంధిపుష్ప్ళ 
సౌరభ్యసౌరభకరౌ సమసన్నివేశౌ, 
PATS సదానుభవనే9_పి నవానుభావ్యౌ 
శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 


సద్యోవికాపి సముదిత్వరసాంద్రరాగ 
సౌరభ్యనిర్భర సరోరుహ సామ్యవార్తామ్‌, 
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ 
శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 


రేఖామయధ్వజసుధాకలశాతపత్ర 
వ(జ్రాంకుశాంబురుహకల్పకశంఖచకైః, 
భవ్యై రలంకృతతలౌ పరతత్వ చిహ్నెః 

శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 
తామోదరద్యుతిపరాజితపద్మరాగౌ 
బాహై ర్మహోభి రభిభూతమహేం్రనీలౌ, 


85 


86 


శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


ఉద్యన్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ 
శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 


SMBS కమలాకర పల్లవాభ్యాం 
సంవాహనే9 పి సపది Sx మాదధథానా, 
కాంతా వవాజ్మనసగోచరసౌకుమార్యౌ 
శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 


లక్ష్మీమహీతదనురూప నిజానుభావ 
నీళాది దివ్వమహిషీకరపల్లవానామ్‌, 
ఆరుణ్యసంక్రమణతః కిల సాంద్రరాగా 
శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 


నిత్యానమద్విధిశివాది కిరీటకోటి 
ప్రత్యుప్తదీప్తనవరత్నమహః ప్రరోహైః, 
నీరాజనావిధి ముదార ముపాదధానౌ 

శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 

“విష్ణోః పదే పరమ” ఇత్యుదిత (sox? 

యౌ “మధ్వ ఉత్స” ఇతి భోగ్యతయా౭_ప్యుపాతౌ, 
భూయస్తధేతి తవ పాణితలప్రదిష్టా 

శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 
పార్థ్ణాయ తత్సద్భశసారథినా త్వయెవ 

యౌ SHS స్వచరణా శరణం (SAB, 
భూయో9_పి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే 
శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 


మన్మూర్ణి కాళియఫణే వికటాటవీషు 
శ్రీ వేంకటాద్రి శిఖరే శిరసి (శ్రుతీనామ్‌, 


10 


11 


శ్రీవేంకబోళ్యర (S582 


చిత్తేప్యనన్యమనసాం సమ మాహితౌ తే 
శ్రీ వేంకటేశచరణాౌ శరణం ప్రపద్యే. 
అమ్లానహృష్య దవనీతల SSF) 

శ్రీ వేంకటా[దిశిఖరాభరణాయమానా, 
ఆనందితాఖిలమనోనయనౌ తవైతౌ 

శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 


ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యా 
మాతుః స్తనావివ శిశో రమృతాయమానాౌ, 
ప్రాప్తా పరస్పరతులామతులాంతరౌ తే 

శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 
SSS సతత సేవ్య పదాంబుజేన 
సంసారతారకదయారదృగంచలేన, 
సౌమ్యోపయంతృమునినా మమ దర్శితౌ తే 
శ్రీ వేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. 


శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే 

ప్రాప్యే త్వయి స్వయ ముపేయతయా స్ఫురంత్యా, 
నిత్యాశ్రితాయ నిరవద్యగుణాయ తుభ్యం 

స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్‌. 


12 


13 


14 


15 


16 


87 


88 
ఈనివాసనగద్యం 


శ్రీవేంకటా[ద్రి నిలయః కమలాకాముకః పుమాన్‌ । 
అభంగురవిభూతి ర్చస్తరంగయతు మంగళమ్‌ ॥ 


శ్రీమదఖిల మహీమండల మండన ధరణిధర మండలాఖండలస్య, 
నిఖిల సురాసుర వందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల, గరుడాచల, 
వృషభాచల, నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాధముఖ 
బోధనిధి వీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ 
గుణవశంవద పరమపురుష కృపాపూర విభ్రమదతుంగశ్ళంగ గలద్దగన 
గంగాసమాలింగితస్య, వీమాతిగగుణ రామానుజముని నామాంకిత 
బహుభూమా(శయ సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత 
విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్‌రురానంతార్యాహార్య 
ప్రస్రవణధారాపూర విభ్రమద సలిలభరభరిత మహాతటాక మండితస్య, 
SOSH SOS Kyo విలసద్యమ నియమాదిమ మునిగణనిషేవ్యమాణ 
ప్రత్యక్తీభవన్నిజసలిల సమజ్ఞ్జ్ఞన సమజ్ఞన నిభీలపాపనాశన పాపనాశన 
తీర్జాధ్యాసితస్య, మురారిసేవక జరాధిపీడిత నిరార్తిజీవన నిరాశభూసుర 
వరాతిసుందర సురాంగనారతి కరాంగసౌష్టన కుమారతాక్ళతి కుమారతారక 
సమాపనోదయ దమానపాతక మవహాపదామయ విహావనోదిత 
సకలభువనవిదిత కుమారధారాభిధాన SARS, ధరణితలగత సకలహత 
కలిల శుభ సలిలగత బహుళ వివిధమలహతి చతుర రుచిరతర 
విలోకనమాక్ర DSS వివిధ మహాపాతక స్వామిపుష్మరణీ సమేతస్య, 
బహుసంకట నరకావట పతదుత్మ్నట కలికంకట కలుషోద్భట జనపాతక 
వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమజ్ఞన 
జలసజ్ఞన భరిత నిజదురిత హతినిరత జనసతత నిరర్ణకపేపీయమాన సలిల 
Dogs విశంకట కటాహతీర్థ విభూషితస్య, ఏవమాదిమ భూరిమంజిమ 


శ్రీనివాసగద్భ్యం 89 


సర్వసాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధవిపుల పుణ్యతీర్థనివహ 
నివాసస్య, శ్రీమతో వేంకటాచలస్య, శిఖరశేకరమహాకల్చ్పశాలీ, ఖర్వీభవదతిగర్వీక్ళత 
గురుమేర్వీశగిరి ముఖోర్వీ ధర కులదర్వీ కరదయితోర్వీ ధర శిఖరోర్వీ సతత 
సదూర్వీ కృతి చరణనవఘన గర్వచర్వణ నిపుణ తను కిరణమస్ఫణిత 
గిరిశిఖర శేఖరతరునికర తిమిరః, వాణీపతిశర్వాణీ దయితేం ద్రాణీశ్వరముఖ 
నాణీయోరసవేణీ నిభశుభవాణీ నుతమహిమణీ యస్తర కోణీ భవదలఖిల 
భువనభవనోదరః, వైమానికగురు భూమాధిక గుణరామానుజక్ళృత ధామాకర 
కర Gard దర లలామాచ్చకనక దామాయిత నిజరామాలయ, 
నవకిసలయమయ తోరణమాలాయిత వనమాలాధరః, కాలాంబుద 
మాలానిభ నీలాలక జాలావృత బాలాజ్ఞ సలీలామల ఫాలాంక సమూలామృత 
ధారద్వయావధీరణ, ధీరలలితతర విశదతర ఘన ఘనసార SAPS IOs 
రేఖాద్వయరుచిరః, సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర 
తతిభాసుర, పరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంబ జంభరిప్ర 
మణిస్తంభ గంభీరి మదంభస్తంభన సముజ్ఞంభమాణ పీవరోరుయుగళ 
తదాలంబ పృథుల కదలీ ముకుళ మదహరణ జంఘాల జంఘాయుగళ్వ, 
నవ్యదళ భవ్యకల పీతమల శోణిమల సన్మృదుల సత్మిసలయాగ్రుజలకారి 
బల శోణతల పదకమల నిజాశ్రయ బలబందీకృత శరదిందు మండలీ 
విభ్రమదాద(భ్ర శుభ్ర పునర్భవాధిష్థితాంగుళీగాఢ నిపీడిత పద్మాసనః 
జానుతలావధి లంబి AK0DS వారణ శుండాదండ విజృంభిత 
నీఅమణిమయ కల్పకశాఖా విభ్రమదాయి మృణాళలతాయిత సముజ్ఞ్వలతర 
కనకవలయ వేల్లితైెకతర బాహుదండయుగళః, యుగపదుదిత కోటి ఖరకర 
హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత 
శృంగాపర బాహు యుగళ, అభినవశాణ సముత్తేజిత మహామహా నీలఖండ 
మదఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల 
సాలగ్రామ పరంపరా Mons నాభిమండల పర్యంత లంబమాన 


90 శ్రీవేంకబోళ్ళరస్వామి వారి వూజా విధానము 


ప్రాలంబదీప్తి సమాలంబిత విశాల వక్ష్యస్థలః, గంగార్హుర తుంగాకృతి 
భంగావళి భంగావహ సౌధావళి బాధావహ ధారానిభ హారావళి దూరాహత 
గేహాంతర మోహావహ మహిమ మస్ఫణిత మహాతిమిరః, పింగాక్ళతి భృంగారు 
నిభాంగార దళాంగామల నిష్యాసిత దుష్మార్వఘ నిష్మావళి దీషప్రభ NSD 
తాపప్రద కనకమాలికా DIOAS సర్వాంగః, నవదళీత దళవలిత మృదులలిత 
కమలతతి మదవిహతి చతురతర పృథులతర సరసతర కనకసరమయ 
రుచిరకంరికా కమనీయకంఠః, వాతాశనాధిపతిశయన కమన పరిచరణ 
రతినమేతాఖిల వణధరతతి మతికర కనకమయ నాగాభరణ 
పరివీతాభఖిలాంగావగమిత శయన భూతాహిరాజ జాతాతిశయః, రవికోటీ 
పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవాటీ రసధాటీ ధరమణిగణ కిరణ విసరణ 
సతతవిధుత తిమిరమోహ గర్భగేహః, అపరిమిత వివిధభువన భరితాఖండ 
(బ్రహ్మోండమండల పిచండిలః ఆర్యధుర్వానంతార్య పవిత్ర ఖనిత్రపాత 
పాత్రీకృత నిజచుబుక గత(వణకిణ విభూషణవవాననూచిత 
శ్రితజనవత్సలతాతిశయః, మడ్డుడిండిమ డమరు జర్‌రుర కాహళీ పటహావలీ 
మృదుమర్దలాలి మృదంగ దుందుభి ఢక్కికాముఖ హృద్యవాద్యక 
మధురమంగళ నాదమేదుర విసమర సరస గానరస రుచిర సంతత 
సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది 
వివిధోత్సవ కృతానందః, శ్రీమదానందనిలయ విమానవాసః, సతత 
పద్మాలయా పదపద్యరేణు సంచిత వక్ష్యస్థల Hearne, శ్రీ శ్రీనివాస సుప్రసన్నో 
విజయతామ్‌ ॥ 


శ్రీరంగసూరిణేదం, శ్రీశైలానంతసూరివంశ్యేన | 
భక్యా రచితం హృద్యం, గద్యం Hass వేంకటేశానః i 


శ్రీనివాస గద్యం సంపూర్ణమ్‌ 


91 
@08,06,0 


శ్రీవేంకటేశమహిషీ (శ్రితకల్పవల్లీ 

పద్మావతీ విజయతా మిహ పద్మహస్తా । 

శ్రీవేంకటాఖ్య ధరణీభృదుపత్యకాయాం 

యా శ్రీశుకస్య నగరే కమలాకరే భూత్‌ ॥ 1 


భగవతీ జయ జయ పద్మావతి హే, భాగవతనికర బహుతర భయకర 
బహులోద్యమ యమసద్మాయతి హే, భవిజన భయనాశి భాగ్యపయోరాశి 
వేలాతిగలోల విపులతరోల్లోల వీచిలీలా వే, పద్మజభవయువతి 
(ప్రముఖామరయువతి పరిచారికయువతి వితతి సరతి సతతవిరచిత పరిచరణ 
చరణాంభోరుహే, అకుంఠవైకుంఠ మహావిభూతినాయకి, అఖిలాండకోటి 
(బ్రహ్మోండనాయకి, శ్రీవేంకటానాయకి, శ్రీమతి పద్మావతి, జయ విజయీభవ 


క్రీరాంభోరాశిసారైః ప్రభవతి HOG: యత్స్వరూపే ప్రదీపే 

శేషాణ్యేషామృజీషాణ్య జనిషత సుధాకల్పదేవాంగనాద్యాః | 

యస్యా స్సింహాసనస్య ప్రవిలసతి సదా తోరణం వైజయంతీ 

సేయం శ్రీవేంకటాద్రి ప్రభువరమహిషీ భాతు పద్మావతీ శ్రీః 12 

జయ జయ జయ జగదీశ్వరకమలాపతి కరుణారస వరుణాలయవేలే, 
చరణాంబుజ శరణాగత కరుణారస వరుణాలయ మురబాధన కరబోధన 
సఫలీకృత శరణాగత జనతాగమవేలే, కించిదుదంచిత సుస్మితభంజిత 
చం[దకలామదసూచిత సంవద విమల విలోచన జితకమలాసన 
సకృదవలోకన సజ్ఞనదుర్భన భేదవిలోపన లీలాలోలే, శోభనశీలే, 
శుభగుణమాలే, సుందరభాలే, కుటిలనిరంతర కుంతలమాలే, మణివరవిరచిత 
మంజులమాలే, పద్మసురభిగంధ మార్దవమకరంద ఫలితాకృతిబంధ పద్మినీ 
బాలే, అకుంఠవైకుంఠ మహావిభూతి నాయకి, అఖిలాండకోటి 
(బ్రహ్మోండనాయకి, శ్రీవేంకటానాయకి, శ్రీమతి పద్మావతి, జయ విజయీభవ 


92 శ్రీవేంకబోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


శ్రీశెలానంతసూరే స్సధవ ముపవనే చోరలీలాం చరంతీ 
చాంపేయే తేన బద్దా స్వపతిమవరయ త్రస్య Sarg సతీయా। 
యస్యాః శ్రీశైలాపూర్ణ SpHSS చ హరే స్తాతభావం ప్రపన్నః 
సేయం శ్రీవేంకటాద్రి ప్రభువరమహిషీ భాతు పద్మావతీ శ్రీః 8 


ఖర్వీభవద తి గర్వీకృత గురువేంర్వీశగిరి ముఖోర్వీధరకుల 
దర్వీకరదయితోర్వీ ధర శిఖరోర్వీ ఫణిపతి గుర్వీశ్వరకృత రామానుజముని 
నామాంకిత బహుభూమాశయ సురధామాలయ వరనందన వన 
సుందరతరానంద మందిరానంత గురువనాంత కేలియుత నిభ్భతతర విహృతి 
రత లీలాచోర రాజకుమార నిజపతి స్వైరసహవిహార సమయ నిభ్భతోషిత 
ఫణిపతి గురుభక్తి పాశవశంపద నిగ్భృహీతారామ చంపక నిబద్దే, భక్తజనావన 
బద్ద 83, భజన Ding భవిజన భగవదుపసదన సమయ నిరీక్షణ 
సంతతసన్నద్దే, భాగధేయగురు భవ్యశేషగురు బాహుమూల ధృత బాలికాభూతే, 
శ్రీవేంకటనాథ వరపరిగృహీతే, శ్రీవేంకటనాథ తాతభూత శ్రీశైలపూర్ణగురు 
గృహస్నుషాభూతే, అకుంఠవైకుంఠ మహావిభూతినాయకి, అఖిలాండకోటి 
(బ్రహ్మోండనాయకి, శ్రీవేంకటానాయకి, శ్రీమతి పద్మావతి, జయ విజయీభవ 


శ్రీశైలే కేలికాలే మునిసముపగమే యా భయాత్‌ ప్రాక్‌ ప్రయాతా 
తసైవోపత్సకాయాం తదను శుకపురే పద్మకాసారమధ్యే । 
ప్రాదుర్భూతా రవిందే వికచదలచయే పత్యురుగైస్తపోభిః 
సేయం శ్రీవేంకటాద్రి ప్రభువరమహిషీ భాతు పద్మావతీ 634 


భద్రే, భక్తజనావన NGG, భగవద్దక్షిణ వక్షోలక్షణ లాక్షాలక్షిత మృదుపద 
ముద్రే, భంజిత భవ్యనవ్యదరదలితదల మృదుల కోకనద మద విలస SHOE 
విన్యాస సవ్యాపసవ్యకర విరాజదనితర శరణభక్తగణ నిజచరణ 
శరణీకరణాభయ వితరణ నిపుణనిరూపణ నిర్నిద్రముద్రే, ఉల్లసదూర్థ్వ 
తరాపరకర శిఖరయుగల శేఖర నిజమంజిమ మదభంజన కుశలవదన 
విధుమండల విలోకన DOS హృదయతా విభ్రమధరదర విదలితదల కోమల 


శ్రీలక్రీగద్యం 93 


కమలముకుల యుగలనిరర్గల వినిరలత్మాంతి సముద్రే, శ్రీవేంకట 
శిఖరసహమహిషీ నికర కాంతలీలావసర సంగతమునినికర సముదిత 
బహులతర భయలసదపసారకేళి బహుమానే, శ్రీశెలాధీశ రచిత దినాధీశ 
వింబరమాధీశవిషయ తపోజన్యే, శ్రీశైలాసన్న శుకపురీసంపన్నపద్మసర 
ఉత్పన్న పద్మినీకన్యే, పద్మసరోవర్య విరచిత DPSS WSIS Gs 
శ్రీకమునిధుర్య కామిత వదానే, మానవ కర్మజాల దుర్శలమర్శ్మ నిర్మూలన 
లబ్బవర్ణ నిజసలిలజవర్ణ NGS దుర్వర్ణ వ(జ్రస్ఫటిక సవర్ణ సలిల సంపూర్ణ 
సువర్ణముఖరీ సైకత సంజాత సంతత మకరంద బిందుసందోహ నిష్యంద 
సందానితామందానంద మిళింద బృంద మధురతర ర్ఫుంకారరవ 
రుచిరసంతతసంపుల్ల మల్లీ మాలతీ ప్రముఖ (SSB వితతి కుందకురవక 
మరువక దమనకాది గుల్మకుసుమ మహిమ ఘుమ ఘుమిత సర్వ Haya 
సర్వతోముఖ మహనీయా మంద మాకందావిరల నారికేళ నిరవధిక క్రముక 
(ప్రముఖ తరునికరవీథి రమణీయ విపుల తటోద్యాన విహారిణి, మంజలుతర 
మణిహారిణి, మహనీయతర మణిజితతరణి మకుటమనోహాోరిణి, మంధథరతర 
సుందరగతి మత్తమరాళ యువతి సుగతి మదాపహేారిణి, Sood 
యువాకుంంఠ కంఠనాద కల arses es, అకుంఠవైకంంఠ 
మహావిభూతినాయకి, అఖిలాండకోతి (బ్రహ్మాండనాయకి, శ్రీవేంకటానాయకి, 
శ్రీమతి పద్మావతి, జయ విజయీభవ॥। 


యాం లావణ్యనదీం వదంతి కవయః శ్రీమాధవాంభోనిధిం 
గచ్చంతీం స్వవశంగతాంశ్చ తరసా జంతూన్నయంతీమపి I 
యస్యా మానవనేత్రహస్త చరణాద్యంగాని భూషారుచీ 
రంభోజాన్యమలోజ్ఞ్వలంచ సలిలం సా భాతు పద్మావతీ T 5 


అంభోరుహవాసిని,అంభోరుహాసన (ప్రముఖాఖిల భూతానుశాసిని, 
అనవరతాత్మనాథ వక్షస్తింహాసనాధ్యాసిని, అం|(ఘ్రియుగావతార పథధసంతత 
సంగాహమాన ఘోరతరాభంగుర సంసార ఘర్మసంతప్ర్త మనుజ సంతాప 


94 శ్రీవేంకటోళ్ళ్యరస్వామి వారి వూజా విధానము 


నాశిని, బహుల కుంతల వదనమండల పాణిపల్లవ రుచిరలోచన 
సుభగకందరా బాహువల్లికా జఘన నితంబ మండలమయ వితతశైవాల 
సంపుల్ల కమల కువలయ కంబుకమలినీ నాలోత్తుంగ విపులపులినశోభిని, 
మాధవ మహార్ణవగాహిని, మహితలావణ్య మహావాహిని, ముఖచంద్ర 
సముద్యత భాలతలవిరాజమాన కించిదుదంచిత సూక్ష్మాగ కసూూరీతిలక 
శూల సముద్భూతభీతి విశీర్ణసముజ్జిత సమ్ముఖభాగపరిసరయుగళ సరభస 
విసమర తిమిర నికర సందేహసందాయి ససీమంతకుంతల కాంతే, స్ఫటిక 
మణిమయ కందర్ప దర్పణ సందేహ సందోహి సకల జన సమ్మోహి 
ఫలఫలవిమలావణ్య లలిత సతతముదిత ముదితముఖమండలే, మహిత 
(Ox మహిమమందహాసా సహిష్ణు తదుదయ సముదిత క్షమోదీర్ణారుణవర్ణ 
విభ్రమదవిడంవిత పరిణత బింబవి(ద్రుమ విలసదోష్ట యుగలే, పరిహసిత 
దరహసిత కోకనద కుందరద మంథరతరోద్గత్యర విసత్వరకాంతివీచి 
కమనీయామంద మందహాస సదనవదనే, సముజ్జ్వలతర మణితర్జిత 
తరణితాటంక నిరాటంక కందలితకాంతి పూరకరంభిత కర్ణశఘ్మలీవలయే, 
బహిరుపగత స్ఫురణాధిగతాంతరంగణ భూషణగణ వదన కోశసదన స్ఫటిక 
మణిమయ DB శంకారకురణ చణ ప్రతిఫలిత కర్ణపూర కర్ణావతంస తాటంక 
కుండల మండన నిగనిగాయమాన విమలకపోల మండలే, నిజ[భ్రుకుటీ 
భటీభూత త్యక్షా పష్టాక్షద్వాదశాక్షసహస్రాక్ష ప్రభృతి సర్వసుపర్వ శోభన 
(భూమండలే, నిటలఫలక మృగమదతిలకచ్చల విలోక లోక విలోచన 
దోషవిరచిత విదళన వదన విధుమండల విగలిత నాసికా (ప్రణాళికా నిగూఢ 
నిస్ఫృత నాసాగ్రస్టూల ముక్తాథభ లచ్చ లాభి వ్యక్త వదన DoOdOS 
కంఠనాలికాంతః (HAS గ్రీవామధ్యోచ్చ భాగక్ళత విభాగ[గ్రీవాగర్త DNS 
పృథుల విలసదురోజ శైలయుగళ నిర్గర రురీభూత గంభీర నాభిహ్రదావగాఢ 
విలీన దీర్గతరపృథుల సుధాధారా ప్రవాహయుగల విభ్రమాధార విస్పష్ట 
వీక్యమాణ విశుద్ధస్థూల ముక్తాఫల మాలా విద్యోతిత దిగంతరే, సకలాభరణ 


శ్రీలక్రీగద్యం 95 
కలావిలాసకృత జంగమచిరస్తాయి సౌదామనీశంకాంకురే, కనక 
రశవాకింకిణీ కలనాదిని, నిజజనతాగుణ నిజపతినికట నివేదిని, నిఖిల 
జనామోదిని, నిజపతి సమ్మోదిని, మంథర తరమేహి, మందమిమమవేహి, 
మయి మన ఆధేహి, మమ శుభమవధేహి, మంగళమయి భాహి, 
అకుంఠవైకుంఠ మహావిభూతినాయకి, అఖిలాండకోటి (బ్రహ్మోండనాయకి, 
శ్రీవేంకటానాయకి, శ్రీమతి పద్మావతి, జయ విజయీభవ।। 

జీయాట్రీ వేంకటాద్రి ప్రభువరమహిషీ నామ పద్మావతీ శ్రీః 

జీయాచ్చాస్వాః కటాక్షామృతరసరసికో వేంకటాద్రే రధీశః । 

జీయాట్లీవైష్ణవాళీ హతకుమత కథావీక్షణై Choad: 

జీయాచ్చ శ్రీ BG: పురమనవరతం సర్వసంపత్సమృద్ధమ్‌ u 6 


శ్రీరంగ సూరిణేదం, శ్రీశెలానంతసూరివంశ్యేన | 
భక్యా రచితం గద్యం, లక్ష్మీః పద్మావతీ సమాదత్తామ్‌ i 


శ్రీలక్షీగద్యం సంపూర్ణమ్‌ 


